న. 
కైశ్రీకున్నారాయణ! 


కృష్ణ యజుర్వేద 
సంధ్యావందనము 


పరమహంస పరివ్రాజకులు 
శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ 
జీయరు స్వామివారి మంగళాశాసనములతో.... 


ప్రచురణ 
పరిశోధనాలయను 
C/0. జీయర్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌ 
సీతానగరం 


తే 


సంధ్యావందనము 


2001, ఆగష్టు 


మూల్యము: రూ. 15/- 


rE 


గుంటూరుజిల్లా ఆంధ్ర 
౯ : (08645) 72353. 


JEEYAR EDUCATIONAL TRUST 
Sitanagaram, Guntur Dt. 
Andhra Pradesh -522 501. 
Bharath 

©:91-08645 -72929.72353. 


D.TP. పరిశోధనాలయకు, 6/0. జెట్‌ సీతానగరం. 


జై శ్రీమన్నారాయణ! 


కృష్ణయజుర్వేదీయ సంధ్యావందనము 
(ప్రాతః సంధ్యావందనము 
(ప్రోక్షణ 


సూర్యోదయానికి ముందు తూర్పు దిశగా సుఖాసనమున 

కూర్చొని నమస్కారం చేస్తూ 

అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాంగతోప వా | 

య స్స్మరేత్‌ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతర శుచిః 
శిరస్సు మీద జలమును కుడిచేతి బ్రొటన [వ్రేలితో 

చల్లుకుంటూ - 

“ఓం పుండరీకాక్షాయ నమః 

పుండరీకాక్షాయ నమః పుండరీకాక్షాయ నమః” 


4 సంధ్యావందనము 
ఆచమనము 
అరచేతిని గోకర్ణాకృతిలో పెట్టి జలమును చేతిలో పోసి 
ఒక్కొక్క నామము చెబుతూ త్రాగవలెను. 
ఒకటవసారి 


“ోటం అచ్యుతాయ నమో నీటిని త్రాగవలెను. 
రెండవసారి 


“ఓం అనంతాయ నమః” నీటిని త్రాగవలెను, 
మూడవసారి 

“టం గోవిందాయ నమః” నీటిని త్రాగవలెను. 

ఓం కేశవాయ నమః 

+ చూపుడు వ్రేలు, బ్రొటన [వ్రేలితో పెదవి కుడివైపు. 
ఓం నారాయణాయ నమః 

- అలాగే ఎడమ వైపు. 


me లలాట 
ఓం మాధవాయ నమః 
- బ్రొటన ఉంగరం [వ్రేళ్ళతో కుడి నేత్రమును. 
ఓం గోవిందాయ నమః 
- అలాగే ఎడమ వైపు. 
ఓం విష్ణవే నమః 
చూపుడు వేలు బ్రొటన [వ్రేలితో కలిపి కుడి నాసికను. 


ఓం మధుసూదనాయ నమః 

- అలాగే ఎడమ వైపు. 

ఓం త్రివిక్రమాయ సమః 

- చిటికెన ట్రేలు బ్రొటన వేలు కలిపి కుడి చెవిని. 
ఓం వామనాయ నమః 

- అలాగే ఎడమ వైపు. 

ఓం శ్రీధరాయ నమః 

- ఐదు వ్రేళ్ళను కలిపి కుడి భుజమును. 


6 సంసాపందనకకు 
ఓం హృషీకేశాయ నమః 
- అలాగే ఎడమ వైపు. 


ఓం పద్మనాభాయ నమః 
- అరచేతితో నాభియందు. 


ఓం దామోదరాయ నమః 
- అలాగే హృదయము నందు. 


ఓం శ్రీ, వాసుదేవాయ నమః 

- శిరస్సు నందు స్పృశించాలి. 

(ొణాయాముము 

పృధివ్యాః మేరోః పృష్ట బుషి! శిరస్సును స్పృశిస్తూ 
సుతలం ఛందః = నాసికను స్పృశిస్తూ 
కూర్మోదేవతా, ఆసనే వినియోగః- హృదయమును 
ఓం అనంతాసనాయ నమః - ఆసనమును 
ప్రణవన్య పరబ్రహ్మ బుషిః = శిరస్సును 
దైవీ గాయత్రీ ఛందః = నాసికను 
పరమాత్మా దేవతా = హృదయమును 
|ప్రాణాయామే వినియోగః 


స్తంధ్యాపందనము a 

కుడి బ్రొటన [వేలితోను ఉంగరపు [వేలితోను ముక్కును 
పట్టుకొని, మధ్య వ్రేలును లోనికి ముడిచి ఉంచవలెను. 
కుడి ముక్కుతోళగాలిని వదలి ఎడమ ముక్కుతోగాలిని 
పీలుస్తూ 
పూరకం -ఓమ్‌ భూః ఓం భువః ఓగ్‌ం సువః 

ఓం మహః ఓం జనః ఓం తపః ఓగ్‌ం సత్యం 

(రెండు ముక్కులను మూసి) 
కుంభకం- ఓమ్‌ తత వితుర్న రేణ్యం ఖో జేవస్య 
ధీమహి ధియోయోనః ప్రచోదయాత్‌ || 
ఓమాపో జ్యోతీ రసోఒమ్భత ౦ బ్రహ్మరేచళం 
(కుడి ముక్కుతో గాలిని వదలుతూ) భూర్భువస్సువరోమ్‌ 
స౦కర్చిము 


ఎడమ అరచేతియందు కుడి చేతిని అడ్డంగా బోర్లించి, 
రెండు చేతులను కలిపి కుడి తొడ యందుంచి 


8 సంధ్య్రందనము 
శ్రీ గోవింద! గోవింద! గోవింద! శ్రీ, మహావిష్ణోరాజ్ఞయా 
ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే 
శ్రీ శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే,కలియుగే, 
ప్రధమపాదే,జంబూద్వ్‌ే,భరతవక్షే,భరతఖండే,మేరోర్డక్షిణ 
దిగ్భాగే, శ్రీరంగస్య ఉత్తర దిక్ప్రదేశే, 
గంగాకావేర్యోర్మధ్యదే శే, భగవత్‌ భాగవతాచార్య 
సన్నిధౌ, అస్మిన్‌ వర్తమాన వ్యావహారిక చాంద్రమాన 
ప్రభవాది షష్టి సంవత్సరాణాం మధ్యే సంవత్సరే 
పక్షే... తిధౌ 

peer వాసరే ...... నక్షత్రే శుభయోగే శుభకరణే ఏవంగుణ 
విశేషణ విశిష్టాయాం అస్యాం శుభ తిథౌ 
భగవద్భాగవతాచార్య కైంకర్యరూహేణ ...... 
సంధ్యావందనం కరిష్యే. కుడి ఉంగరం (వ్రేలితో నీటిని 
క్రాకవలెను. 


సంహ్రావందనము 9 
మార్జ్‌నము 

(ఆపోహి్టేతి మంత్రస్య - సింధు ద్వీప బుషిః, 
గాయత్రీ ఛన్దః ఆపోదేవతా, ప్రోక్షణే వినియోగ) 
జలమును శిరస్సున చల్లుకుంటూ - 


ఓమ్‌ ఆప్తోహిస్థామయ క్ల స్తాన ఊరే వధాతన 
మహేరణాయ వక్షో సే  మోహ్మావతమోరన న్య 
జాయతే హనీ! 'ఉశరీరివ మాతరః తస్మా అకంగ మామనో 

యస్యక్షయాయ జన్వథ, ఆపోజనయేథాఒచనః 
7 జరొభిమన్త్యణి 

అరచేతిలోకి నీటిని తీసుకొని - 

(సూర్య శ్చేత్యస్య మంత్రస్య నారాయణ బుషి! ప్రకృతీ 
ఛందః సూర్య మామన్యు మన్యుపతయ రాత్రిర్లేవరాః 
జలాభిమంత్రణే వినియోగః) 


10 సంధ్యపందనపు. 
ఓం సూర్యశ్చ వావున్య్యశ్చ వున్యుపతయశ్చ 
మన్యుక తేభ్యః, పాసేఖ్యో రక్త రక్టన్లామ్‌ | 
యద్రాత్రియా పాపమకార్షం, మనసా వాపా హస్తాభ్యామ్‌ 
పడ్భ్యాముదరేణ శిళ్నా. కాత్రిస్త దవబ్లున్సురు | యత్కిఇ్బు 
దురితం మయి, ఇదమహం మామమృత' యోనౌ, సూర్యే 
జ్యోతిషి జుహోమిస్తా సాహో! 
అని చేతిలోని జలమును త్రాగవలెను. 
మధ్యాహ్నము 
ఆపః పునన్తు పృథివీం పృథ్ధివీ ప్తూతా 'పునాతుమాం! 


పునంతు? బృహ్మాణ స్పతి రృ్రహ్మ పూతా పునాతుమాం। 

యదుచ్చిష్ట మభోజ్యం యద్వా దుశ్చరితం మమ 

సర్వే ౦ పుసంతు మా మాపో సతాంచ ప్రతిగ్రహగ్గ్‌ స్వాహా! 
అని చేతిలోని జలమును త్రాగవలెను. 


సంధ్యావందనము 1 
సాయంకాలము. 

ఓం అగ్నిశ్చ _మామన్యుశ్చ మన్యుపతయశ్చ 
మన్యుకృతేభ్యః, పాపేభ్యో రక్షన్హామ్‌ | 
'యద్రాత్రియా పాపీమకార్థం, మనసా వాచా హస్తాభ్యామ్‌ 
పద్భ్యాముదరీణ శిశ్నాా అహస్త 'దవలుమ్పతు 1 
యత్కిజ్చా దురితం మయి, 
ఇదమహం మామమృతయ్యనా, సత్యే జ్యోతిషి జుహోమి 
స్యాహా। 

అని చేతిలోని జలమును (త్రాగవలెను. 


8. ఆచమన౦ చేయవలెను. 
9. మూగ్గనము 


(అన్యమంత్రన్య - వాసుదేవః బుషి, ఆపో దేవతా, అనుష్టుప్‌ 
ఛన్ద ప్రోక్షణే వినియోగః ॥) 


12 సంధ్యావందనము 
బ్రొటన వ్రేలితో శిరస్సు మీద నీళ్ళను చల్లుకుంటూ 
కం దధ్ధి క్రాన్‌ జ్లోఅకార్సిషం జిష్లోరక్వేస్య వా వాజిస, సురభినో 

ముఖాకుక్‌ ప్రణఆయూగ్‌ంషి తారిషత్‌ 

ఆపోషిస్థా .. జనయధాచనః 

10 ఆచమునమీ చేయవలెను. 

11. అొణాయోమము చేయవలెను. 

12 అక్జ్యీ ప్రధానము 


పూర్వో క్త ఏవంగుణ విశేషణ విశిష్టాయాం అస్యాం 
శుభతిధా భగవద్భాగవతాచార్య కైంకర్య రూపేణ ప్రాత 
సంధ్యా వందనార్హ్య ప్రదానం కరిష్యే. 

(ఉంగరం |జ్రేలితో నీటిని స్పృశించి లేచి నిలబడి దోసిలితో 
నిండా నీరు తీసుకొని కాళ్ళ మదమలెత్తి రెండు చేతుల 
చిటికెన వ్రేళ్ళ అంచుల నుండి, (ఈ క్రింది మంత్రము 
చదువుతూ) పైకి చిమ్ముతున్నట్లు తన కాలిపై పడకుండా 
నీటిని వదలవలెను. ఇలా 3 సార్లు అర్హ్యము విడి విడిగ 
వదలవలెను) 


ee లా 


ఓమ్‌ భూర్భువస్సువః | తత్స వినుర్వకేణమ్‌ భక్లో జేవన్య 
ధీమహి, ధియో యోనః ప్రచోదయాత్‌ " 
పొణాయామము 
చత్తగ్గార్జ్య౦ 

ముఖ్యకాలాతిక్రమణ దోష పరిహారార్థం చతుర్ధార్య 

ప్రదానం కరిష్యే అని కుడి ఉంగరపు (వేలితో నీటిని 
త్రాకవలెను. లేచి నిలబడి 

మరియొక మారు అర్హ్య ప్రదానం చేయవలెను, 

కుడి చేతిలోనికి నీరుతీసుకుని ప్రదక్షిణము చేసి, 
ఎవరిమైనను పడకుండగ 
తలచుట్టు త్రిప్పుచు “ఆసాపాదిత్యో బ్రహ్మా” అని అంటూ 
నీటీని విడువవలెను. 


13. తర్చఠ౦ 
లేచి నిలబడి నీళ్ళను వదలుతూ ద్వాదశనామాలతో 
దేవతా తర్పణము చేయవలెను. 


14 


ఓమ్‌ కేశవం తర్పయామి 

ఓమ్‌ నారాయణం తర్పయామి 
ఓమ్‌ మాధవం తర్పయామి 

ఓమ్‌ గోవిందం తర్పయామి 
ఓమ్‌ విష్ణుం తర్పయామి 

ఓమ్‌ మధుసూదనం తర్పయామి 
ఓమ్‌ త్రివిక్రమం తర్పయామి 
ఓమ్‌ వామనం తర్పయామి 

ఓమ్‌ శ్రీధరం తర్పయామి 

ఓమ్‌ హృషీకేశం తర్పయామి 
ఓమ్‌ పద్మనాభం తర్పయామి 
ఓమ్‌ దామోదరం తర్పయామి 
ఓమ్‌ శ్రీ, వాసుదేవం తర్పయామి 


14. అొభాయాతుము (కారుని 
శిరస్సును స్పృశిస డ్రణవస్య పరబ్రహ్మ బుషిః 
నాసికను స్పృశిస్తూ - దైవీ గాయత్రీ ఛందః 


స్తంవ్యపందనము. 15 
హృదయమును స్పృశిస్తూ - పరమాత్మా దేవతా 
శిరస్సును స్పృశిస్తూ - భూరాది సప్త వ్యాహృతీనాం, అత్రి, 
భృగు, కుత్స, వసిష్ట గౌతమ, కాశ్యప, అంగీరసో, బుషయః 
నాసికను స్పృశిస్తూ-గాయత్రీ, ఉష్లిక్‌, అనుష్టుప్‌ బృహతీ 
పంక్తి! త్రిష్టుస్‌ జగత్యశ్ళందాంసి, 
హృదయమును స్పృశిస్తూ - 

ఆగ్నివాయ్వర్క వాగీశ ఇంద్రవరుణ విశ్వేదేవాః 
దేవతాః ఓమాప ఇత్యస్య (బ్రహ్మా బుషే, అనుష్టుప్‌ ఛందః 
పరమాత్మాదేవతా ప్రాణాయామే వినియోగః 


ొఖొయోమము 1; సార్లు చేయవలెను. 
15. గొయత్రీ ఆతాహాన 


కూర్చుని దోసిలి తెరచి ఆహ్వాన ముద్ర చూపిస్తూ 


ఓం ఆయాతు వరదా దేవ్య, కరం (హ్మ్‌ సమ్మతమ్‌ 


గాయ్రీం ఛందసాం మాతేదం బ్రహ్మ జుషస్వనః 


16 సంధ్వపంపనము 


జజ పోసి సహోసి బదిమసి గ్రాజో ఊోసి దేవానాం ధామనామాసి 
విశ్వమసి విశ్వాయు స్పర్వమసి సృర్వాయు రథి భూరోమ్‌॥ 
అని హృదయములోనికి భగవానుణ్ణే ఆహ్వానిస్తున్నట్లు 
తనవైపు తిప్పుకుంటూ 
గాయత్రీ మావాహయామి 
శిరస్సును స్పృశిస్తూ -గాయతా్యా విశ్వామిత్రో బుషి! 
నాసికను - దైవీ గాయత్రీ ఛందః 
హృధయమును-పరమాత్మా దేవతా గాయత్రీ మహా మంత్ర 
జపం కరిష్యే 
అని ఉంగరం (వ్రేలితో నీటిని త్రొకి నిలబడాలి. 
16. గొయత్రీ జము 
ఉ॥ నాసికకు ఎదురుగ రెండు చేతులను కలిపి, వేళ్ళపై 
లెక్కించుటకై వస్త్రముతో మూసుకొని గాయత్రీ 
మంత్రమును జపించాలి. 
యజ్ఞోపవీతమును పట్టుకొన నవసరము లేదు. సూర్య 
మండలమున 


సంవపందనకు. 17 


పద్మాసినుడ3, సర్వాభరణ భూషితుడు, శంఖ 
చక్రాద్యాయుధ ధారియగు నారాయణుని మనస్సున 
ధ్యానిస్తూ (ఉదయము, మధ్యాహ్నము నిలచియు, 
సాయంత్రము కూర్చొని) , సూర్యునకు అభిముఖుడై 
ఓమ్‌ భూర్భువ స్సువః॥ తత్సవిత్వుర ్వరేణ్యమ్‌! భర్లో చేవస్య 
ధీనుహి! ధియో యోనః ప్రచోదయాత్‌॥ 

దీనితో పొటు అష్టాక్షరీ. నుంత్రమును చేర్చుటయు 
ఆచారము కలదు. 
ఇట్లు 10,28, 108. 1008 సార్లు కాని జపం చేయవలయును, 


గాయత్య్యా గాయత్రి ఛందో గాయత్రీ మహామంత్ర జపం 


అని చేతిలోనికి జలమును తీసుకొని ఆ జలమును 
వదలుతూ 


సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అని కూర్చుని 


18 సంఫ్వేపందనము 
17 ప్రాణాయామము చేయవలెను. 
18. ఉపస్థానము 


సంకల్బం సంకల్ప ముద్రతో-పూర్వోక్త ఏవంగుణ విశేషణ 
విశిష్టాయాంఅస్యాం శుభతిధౌ భగవద్భాగవతాచార్య కైంకర్య 
రూసేణ........ సంధ్యా వందనోప స్థానం కరిష్యే. 
ఉంగరం వ్రేలితో నీటిని త్రాకవలెను. లేచినిలబడి 
నమస్కారం చేస్తూ 
ఉత్తమే ఇతే జేవీ భూమ్యాం ప పర స్వత: మూర్ధని 
బ్రాహ్మణేభ్యో ష్యాను జ్ఞానం గచ్చ డేవి యుధాసేఖమ్‌ " 
(ఆస్య మంత్రస్య విశ్వామిత్ర బుషి: ప్రధమన గాయత్రీ 
ఛన్దా ద్వితీయ తృతీయా త్రిష్టుష్ఫందః మిత్రాత్మ పరమాత్మా 
దేవతా .. ఉపస్థానే వినియోగ్య 1) 
మిత్రన్య చర్షరేధ ధ్శ తమో జేవన్య స్తానసిం[ 
సత్యం చిత్రగ్రవస్తమం। మిత్రో జనాన్‌ యాతయతి 


సంధ్యవందనము 19 
ధ్రజానన్మిత్రో డా ధారష్మ పృథ్ధివీ ము తద్యాం! 


మిత్రః కృష్తరనిమిషాభి చ చో స్టేసర్యాయ జన్యం 

ఘృుతవ ద్వి ధేను! (్రనమేత్ర మర్తో అస్టుప్రయస్యాన్‌ ' 
యస్త ఆదిత్య శిక్షతి |వ్రతేన। నహన్యతే నజీయతే 
త్వోతో నైన మగ్‌ంహో అశో, సత్యంతితో న దూరాత్‌ " 
నుధ్యాహ్నము 

ఆసత్యేస రజస్తా వర్తమానో నివేశయన్నమృతం మర్త। ర్త్యంచ! 
ణ్యరేస సవితా రథేనా దేవో యాతి భవనావి వశ్యన్న్‌ 


ఉద్భర్గుం: తమసస్పరి పశ్యంతో జ్యోతిరుక్తరం 1 
దేవం జేవత్రా సూర్యమగన్న జో వ్యోతిరుత్సమం ' 
ఉదుత్యం జాతవేదసం దేవం పహన్తి శ్రేతవేః! 


దృశే విశ్వాయ సూర్యం | చిత్రం దేవానా ముదగ్గాడనీకం 
చప్తర్మిత్రస్య వరుణస్యాగ్సేః | 1 ఆప్రాద్యాహ పృథివీ 
అంతరిక్షగ్‌ం 'సూర్య ఆత్మా జగతస్తస్థుషేశ్చ। 


తచ్చ, క్షుర్ణేవహతం ప్ప ప్పురస్తా చ్చుక్రముచ్చరక్‌ ॥ 
పశ్యేమ శరదళ్ళుతం జీవేమ శరదీశ్శతం సందామ 
శ్రరదళ్ళుతం మోదామ శరదళ్ళుతం భపామ శరదశ్శతగ్‌ం 
శృణువామ శరదళ్ళుతం 'ప్రట్రవామ శరదళ్ళుత 
మజీతాస్స్యామ శరదశ్శతం జ్యోక స సూర్యం దృశే॥ 
రెండు చేతులను మ్యుదగానేర్చరచి ఆ (వేళ్ళ మధ్యలో నుండి 
సూర్యుని చూడవలెన్ము 

య ఉదగాన్మహతోర్థవా ద్విభ్రాటమాస స్పరిరస్య మధ్యా 
త్సమా వృషభోలోహితాక్ష స్పూర్యో విపశ్చిన్మనసా 
పునాతు॥ 

సౌయంకాలము 


ఇమం మే వరుణ (్ర్రర్ధీహప మద్యాచ మృడయ | 

త్యావువ స్యుర్తాచ శ్ర తత్త్యాయ్యామి (బ్రహ్మాణ్లా 
వందమానస్తదా ొస్త్రే యజమానో హవిర్భిః 1 అహేడ్రమానో 
వరుణేహ బో ధ్యురుశగ్‌ం స సమాన ఆయుః ప్రమోషీః 1 


సంధ్యదందనము 21 
యచ్చ ద్దితేవిశో యత్తాప్రచేవ వరుణవ్రతం। 
మినీమసిద్యవి ద్యవి! 
దుత్కించ్రేదం వేరుణ కజైెమ్యే జనేభి ద్రోహం 

మేన్తుప్యోశ్చరామసి | 
అచిత్తీయత్తప ధర్మా యుయోప్రమమాన స్తస్మా జేనసో 

చేపరీరిషః। 


వాస్తో యద్ర రిప్పుర్నదీవి యద్వాఘా సత్య 
ముతయన్న విద్మ 
సర్య్యాతావిష్య శిథ్సి శప బేవాఖాతే స్యామ వరుణ 
(ప్రియాసేః | 


19. డిగ్యండ్‌స0 
(ఒక్కొక్క దిక్కునకు నమస్కరిస్తూ ) 
తూర్పును చూస్తూ- 'సంధ్యాయె నమః 


దక్షిణం వైపుకు తిరిగి- సావిత్ర్ఫ్యై నమః 


22 సంధ్యపందనపము 


పడమర వైపుకు తెరిగి- గాయవైై నమః 
ఉత్తరం వైపు తిరిగి- సరస్వత్యై నమః 
సర్వాభ్యో దేవతాభ్యో నమః 
కామోకార్డీన్మన్యుత కార్డీ న్నమో నమః 
20. ప్రవర 


శిరస్సు వంచి చేతులతో చెవులను స్పృశిస్తూ 
చతుస్సాగర పర్యన్తం గో బ్రాహ్మ ణేభ్య శుభం భవతు 
బుషేయ ప్రవరాన్విత 


అస్మీభో అభివాదయే. 

21. దిగ్వందనం 

దిక్కులను నమస్కరిస్తూ ప్రొద్దున్న మధ్యాహ్నము 
తూర్పును చూస్తూ- ప్రాచ్య దిశై నమః 


దక్తిణను చూస్తూ- దక్షిణాయె దిశై నమః 


స్రంధ్యెపందనము. ఫ్ర 


పడమరను చూస్తూ- ప్రతీర్యై దిశై నమః 
ఉత్తరమును చూస్తూ- ఉదీచ్ర్యై దినై నమః 
పైకి చూస్తూ చేతులెత్తి ఊర్థ్వాయ నమః 
క్రిందకు చేతులు చూపిస్తూ- అధరాయ నమః 
పైకి చూస్తూ- అంతరిక్షాయ నమః 
క్రిందకు చూస్తూ- భూమ నమః 
సాయంకాలము 

పడమరను చూస్తూ - ప్రతీడై్యై దిశై నమః 
ఉత్తరమును చూస్తూ - ఉదీద్యై దిశై నమః 
తూర్చును చూస్తూ - ప్రాచ్య దిశై నమః 
దక్తిణను చూస్తూ - దక్షిణాయ దిశ్రై నమః 
పైకి చూస్తూ చేతులెత్తి - ఊర్థ్వాయ నమః 
క్రిందకు చేతులు చూపిస్తూ - అధరాయ నమః 
పైకి చూస్తూ - అంతరిక్షాయ నమః 


క్రిందకు చూస్తూ - భూమ్యై నమః 


24 సంవ్వసంసనము 
సూర్యవందనము 
నమస్కారం చేస్తూ 
ధ్యేయ స్సదా సవితృ మండల మధ్య వర్తీ 
నారాయణ స్సరసిజాసన సన్నివిష్టః 
శ్రేయూరవాన్‌ మకర కుండలవాన్‌ కిరీటీ 
హారీ హిరణ్మయ వపుః ధృత శంఖ చక్రః ॥ 
శంఖ చక్ర గదా పాణే ద్వారకానిలయాచ్యుత। 
గోవింద పుండరీకాక్ష రక్షమాం శరణాగతమ్‌ ॥ 
22, ప్రవర 
(శిరస్సు వంచి చేతులతో చెవులను స్పృశిస్తూ) 
చతుస్సాగర పర్యన్తం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు 
జజ బయుషేయ ..... గోత్రః... సూత్రేః ........ 
శాఖాధ్యాయీ ....... దాస శర్మాహం అస్మి భో 
అభివాదయే ॥ 
ఉదా--చతుస్సాగర పర్యన్తం గో (బ్రాహ్మణేభ్యః శుభం 
భవతు 


సంస్టావందనము 25 
విశ్వామిత్ర అఘమర్హణ కౌశిక త్రయార్జేయ ప్రవరాన్విత 
కౌశికస గోత్రః 

ఆపస్తంభ సూత్రః కృష్ణ యజుశ్చాఖాధ్యాయో 
కృష్ణమాచార్య దాస శర్మాహం అస్మి భో అభివాదయే॥ 


29. ఆనమనము చేయవలెను, 
24. సమర్భణను 


కాయేన వాచా మనకేంద్రియైర్వా 
బుద్ధ్యాత్మనావా ప్రకృతే స్వభావాత్‌ | 
కరోమి యద్యత్సకలం పరమై 
నారాయణాయేతి సమర్పయామి ॥ 

(అని నీరు విడచి పెట్టవలెను) 

(దక్షిణ దిశవైపు తిరిగి) 

శ్రీరంగ మంగళ మణిం కరుణా నివాసం 

శ్రీ వేంకటాద్రి శిఖరాలయ కాలమేఘమ్‌! 


26 సంష్లాపందనకు 


శ్రీ హస్తి శైల శిఖరోజ్వల పారిజాతం 
శ్రీశం నమామి శిరసా యదుశైల దీపమ్‌ ॥ 
(తీర్థమును వదలుతూ) 

నర్వం శ్రీకృష్ణార్చణ మస్తు 


జై శ్రీమన్నారాయణ! 


'సంధ్యపందరము 27 


ఓం అస్మద్‌ గురుభ్యోనమః 
7) సంధ్యావందనం అనగానేమి? దీనిని ఎవడు 
ఆచరించాలి 7 


జ) “సంధ్యాకాలమున జగత్కారణ వైన 

భగవానుని నమస్కరించుట" అని అర్థము. 
(లేకు 

'కాలస్వరూపుడైన భగవంతునికి, మార్చుచెందే 
కాలములయందు నమస్కరించుట అని కూడా 
అంటారు, 
బ్రాహ్మణ అబ్రాహ్మణ కేడాలేక 'ఆనందము' 
కోరేవారందరూ దీనిని విధిగా ఆచరించవలెను, 
వేదాన్ని క్రమాగత పరంపరలో నేర్చుకోనివారైనా 
మూభూలవుంత్రముతో (నారాయణాష్టాక్ష రీ) 
అర్హ్యమునొసంగవలెను. బ్రాహ్మణులు మాత్రం 
వేదమంత్రములతో విధిగా చేయవలెను. 


28 పంస్లానంపకటు 


౨) నంధ్యాకాలము అనగానేమి? 
జు) రెండు ప్రధాన కాలములకు మధ్యలో కలుపుతూ. 
ఉండు కాలమును సంధ్యాకాలము అంటారు. 


శె నంధ్యాతాలములు ఎన్ని? అవి ఏవి? వాటికి 
నరిమైన నమయనులేని? 

జ) “సంధ్యా త్రయంతు కర్తవ్యం ద్విజేనాత్మ విదాసదా” 
అనే ప్రమాణము (ప్రకారము సంధ్యాకాలములు 
మూడు. 

1) ఉదయపు సంధ్య (దీనినే ప్రాతః సంధ్య 
అని అంటారు.) 

2) మధ్యాహ్న సంధ్య, 

3 సాయం సంధ్య 

సంధ్యోపాసనమును ఆత్మజ్ఞానముకల ద్విజుడు 
ఉజ్జీవనకై మూడుసార్లు తప్పక చేయవలెను. 


సంధ్ర్య్రందనకు 29 
1) సాయంసంధ్య వందన సముయతు జ 
“అర్థాస్తమిత కాలాత్‌ యః సంధి! ఆతారకోదయాత్‌ 
తత్ర 'సంధ్యాముపాసీత సాయంకాలే సమాహితః” 
సూర్యుడు సగము ఆస్తమించినప్పటినుంచి 
నక్ష త్రదర్శనము అయ్యేంత వరకు సాయం 
సంధ్యకు వుఎుఖ్యకాలము. ఆది దాటితే 
గౌణకాలమంటారు. గౌణమంటే అప్రధానమని 
అర్థము. ఆ సమయంలో చేసే ప్రధానక్రియ 
కొన్ని ప్రాయశ్చిత్తాలతో కూడా కలిపి 
చేసుకోవలసి ఉంటుంది. 
గి ప్రాతః సంధ్యావందన సముథును 1 
“నక్ష త్రజ్యోతి రారఖ్య సూర్యస్యోదయ దర్శనాత్‌ 
(ప్రాతః సంచ్యతి తంద్రాహంః (శ్రుత యో 
మునిసత్తమాః" 
తెల్లవారాక నక్ష క్ర దర్శన వుునుండి 
సూర్యదర్శన మగు వరకు ప్రాత సంధ్యా 


30 సంద్యాపందనకు 


వందనానికి ముఖ్య కాలమని అందురు. ఆపై 
గౌణకాలము. 

శ మాధ్యాహ్నాక్‌ సంధ్యావందన సమయము 2 
“సమ సూర్యేతు మధ్యాహ్నే" 
సూర్యుడు సరిగ్గా మధ్య భాగంలో పైన ఉన్న 
సమయము మాధ్యాహ్నిక సంధ్యావందనము 
నకు ముఖ్యకాలము, 

“ఆత్యల్థ యరానరాత్‌ ఆసాయుం సంధ్యా 

మాధ్యాహ్నికీ మతా!” 
అనగా సూర్యోదయము నుండి సూర్యాస్తమ 
యము వరకూ ఉండే కాలాన్ని సగము చేసిన, 
రెండవ భాగమంతా గౌణముగా మాధ్యాహ్నిక 
సంధ్యాకాలానికి అంగీకరిస్తారు. 


4) సంధ్యావందనము ఎందుకుచేయవలెను? 
జు) సంధ్యావందనం నిత్యకర్మకు అంగము 


సంవ్యపంపనము. 31 
2) నిత్యానందమునకు సాధ: నందమును 
“బ్రహ్మ అందురు. దానిని అంతా కోరతారు. 

సంధ్యా ముపాసతే బ్రమ్మోవ తదుపాసతే” 
సంధ్యావందనము చేసినవాడు ఆనంద 
మయుడగు బ్రహ్మను ఉపాసించినవాడగును. 

3) శాస్త్రము చెప్పిందికనుక 
“ఆహరహస్సంధ్యా ముపాసీత” 
ప్రతిరోజూ సంధ్యోపొసనచేయుము. 

4) “సంధ్యాహీనో'శుచిర్నిత్య మనర్హ సృర్వకర్మసు 
'యదన్యత్‌ కురుతే కర్మ నతస్య ఫల భాగ్భవేత్‌” 
(దక్తస్మృతి) 

స్మృతులలో, సంధ్యావందనం చేయనివాడు 
ఏకర్మకీ తగడని, అశుచి అగునని ఉన్నది. 
సంధ్యచేయకుండా చేసిన కర్మలు వ్యర్థము, 
ఫలించవు. 
కపవిత్రతని కలిగించి, పై కర్మలను చేయుటకు 


32 
అధికారాన్నిస్తుంది. చేయు కర్మలను ఫలింపచే 
యునది. చేయకపోతే పాపొన్నిస్తుంది. 

6) కాలము చేసే ఉపకారానికి కృతజ్ఞత, 

7) పుట్టుకతో ఏర్పడ్డ బాధ్యత కనుక అది 
చెయ్యనిచో శిక్షార్డుడగును, 


క) ముఖ్యకాలములో సంధ్యావందనం చేయడం 
కుదరకపోతే ఏం చేయాలి? 

జ) ఏకారణంచేతనైన సంధ్యావందనం ముఖ్య 
కాలములో చేయలేకపోతే తరువాతి సమయంలో 
చేయవచ్చు. ముఖ్యకాలమును మీరి సంధ్యా 
వందనం ఆచరించినచో మూడుసార్లు అర్హ్య 
మిచ్చిన తర్వాత ప్రాణాయామము చేసి మరొక 
ప్రాయశ్చిత్తార్ర్యమును ఒసంగవలెను. 
“ముఖ్యకాలే యదావశ్యం కర్మకర్తుం నశక్యతే 
గౌణకాలేపి కర్తవ్యం గౌణో ప్యేతాదృశోమతః” 
వర్తమాన పరిస్థితులలో, మాధ్యాహ్నిక సంధ్యా 


వందనం మధ్యాహ్న సమయములోనే చేయలేని 
పక్షంలో ప్రాత స్పంధ్య కాగానే మాధ్యాహ్నికము 
కూడా చేసుకొని ముగించుకోవలెను. సాయం 
సంధ్య మామూలుగా చేసుకోవలెను. ప్రయాణా 
దుల వల్ల ఉదయమే సంధ్యావందనం చేసుకో 
లేని సందర్భం ఏర్పడితే ఎప్పుడు స్నానాదుల 
కవకాశంలభి స్తే అప్పుడు ముందు ప్రాతస్సంధ్య, 
తరువాత మాధ్యాహ్నికము చేసుకోవలెను. ఒక 
వేళ సాయంకాలము వరకు ఉండిపోవలసివే్తే 
ప్రాతస్పంధ్యావందనము, సాయంకాల సంధ్యా 
వందనము ఆచరించి ఆ తరువాత మాధ్యాహ్నిక 
సంధ్యావందనము ఆచరించవలెను. ఆయా 
కాలాలలో సంధ్యోపాసన మానసికంగా చేసికొని 
శారీరకంగా ఎప్పుడు వెంటనే అవకాశం లభిస్తే 
అప్పుడు చేసుకొనవలెను. అంతేకానీ పూర్తిగా 
మానివేయరాదు. 


టకా న 

ద) అనారోగ్య నమయంలో సంధ్యావందనము 
ఎట్లాచెయ్యాలి? 

జ) సంధ్యావందనము చేయుటకు కూడా వీలులే 
నంత రోగాధిక్యమున్నప్పుడు తండ్రి చేతకాని, 
కుమారంనిచేతకాని, సోదరునిచేత కాని, 
శిష్యునిచేతకాని, తానభిమానించినవానిచేతగానీ 
తనకు బదులుగా సంధ్యావందనమును చేయించ 
వలెను. ఆ చేయునతడు 
“అముకస్య, గోత్రస్య, శర్మణః భగవత్‌ కైంకర్య 
రూపం” అని సంకల్పించి ఆ సంధ్యావందనమా 
చరించవలెను. 

“ఉన్మత్త దోషయుక్షస్య వ్యాధితస్య చ న. 
పితా భ్రాతా తధాన్యోవా సంధ్యావందన మాచ |” 
(స్మృతి) 

జ్వురముతో ఉన్నప్పుడు :- 

“జ్యరాదినా యత్‌ కించిత్‌ పీడిత త్వే 


సంష్టానందనము 35 
'ఉద్ధమమృరం ధృత్వా, వాగ్యతస్సమాసీనః, 
స్వేష్ట దేవతాం ధ్యాత్వా, పుణ్బ్రం ధృత్వా 
తప్తవారిణా త్రిరాచమ్య యథాశక్తి సన్ధాక్టపస్టసం 
కుర్యాత్‌” 
కొద్దిపాటి జ్వరముచే బాధింపబడుచున్నచో 
మడిబట్టకట్టుకొని యితర మాటలాడక కూర్చొని 
తన అఫీష్టదేవతని ధ్యానించి బొట్టునుంచుకొని 
వేడినీటితో ముమ్మారాచమించి 
భక్తికొలది సంధ్యావందనము నాచరించవలెను. 
రోగి వేడినీటితో సంధ్యాది క్రియలను ఆచరించుట 
వ్లలన దోషము లేద్బు 

తప్తాభిశ్చ కారణాత్‌  (ఆపస్తంభుడు) 
(కారణం జ్వరాదికం ఇతి వృత్తకారః) 
జ్యరాదులు నిమిత్తముగా వేడినీరు వాడ 
వచ్చుననిచెప్పెను. మిక్కిలి బాధితుడైనచో 
తండ్రీనిగాని, సోదరునిగాని, శిష్యాదులనుగాని 
పిలచి 


36 సంధ్యాపందనము 
“నాహమనుష్టాతుం శక్నోమి, త్వమేవ ఏతదాచరొ 
ఇతి నిర్దిశేత్‌ 

“నేను సంధ్యావందనము ఆచరించజాలను. నీవే 
నాకొఅకై దీనిని చేయుము” అని నియమించ 
వలెను. 


7) యజ్ఞోవవీతము యొక్క. కొలమానము ఎంత 
ఉందాలి? ఆ సంఖ్య (ప్రాముఖ్యము ఏమి? 
జ) మూడుపోచలు ఒకే సూత్రముగా అలాంటి 
సూత్రములు మూడుపేటలుగా మొత్తము 
యజ్ఞోపవీతము యొక్క పరిమాణము వారివారి 
చేత్తో 96 బెత్తలుమాత్రము ఉండవలెను. 96 
గాలభ్లించే కాలములో సంధ్యావందన 
ఆచరణము అవశ్యకర్తవ్యము అని యజ్ఞోపవీతం 

గుర్తుచేస్తుంది అంటారు. 


37 
1) తిథివారబ్బు నక్షత్రం తత్త్వ వేద గుణాన్వితమ్‌! 
కాలత్రయం చ మాసాశ్చ బ్రహ్మసూత్రం హె 
'షణ్ణవమ్‌॥ (ఛాన్రోగ్య పరిశిష్టము 
తిథులు 15, వారములు 7, నక్షత్రములు 27, 
తత్త్వములు 25, వేదములు 4, గుణములు 3, 
కాలములు 3, మాసములు 12, మొత్తము 96. 
2) 4 వేదాలలోనూ గాయత్రీమంత్రమున్నది దానికి 
అక్షరసంఖ్య 24. నాలుగువేదాలలోనూ కలపి 
ఆ గాయత్రీకి అక్షరసంఖ్య 4 ౫ 24 = 96అగును. 
వేదాధ్యయనమును చేయు అధికారము 
గాయత్రీమంత్రోపదేశం ద్వారా అది ధరించిన 
ద్విజునకు ఏర్పడుతుందని తెలిపేందుకే 96 
బెత్తల పరిమాణము' అని కొందరు అంటారు. 
3) కానీ, ముఖ్యంగా ద్విజునకు 96 కర్మలను 
ఆచరించు బాధ్యత ఉన్నదని 96 బెత్తలతో చేసిన 
యజ్ఞోపవీతం గుర్తింపచేస్తూ ఉంటుంది అనేది 
శిష్టులందరు అంగీకరిస్తారు. 


38 

కి యుజ్ఞోపవీ తవున కు వయూడుంపోబోలు, 
మూడుపేటలు ఎందుకుండాలి? 

జ)మూడు పోచలు, మూడు పేటలుగా ఏర్పడిన 
యజ్ఞోపవీతము 9 తంతువృలుకలది. ఈ 
తొమ్మిదిపోచల యందును తొమ్మండుగురు 
దేవతలు ఆహ్వానింపబడి అధిష్టింతురు. 9 మంది 
దేవతలనూ సదా ఆవాహనచేసి తనలో 
నిలుపుకోవడం కోసం 9 పోచలుంటాయి. 
“ ఓంకారో'గ్నిశ్చ నాగశ్చ సోమః పితృప్రజాపతీ। 
వాయు స్ఫూర్యశ్చ సర్వశ్చ తన్తుదేవా అమీనవ॥ 

ఓంకారః ప్రథమే తనా ద్వితీయేఒగ్నిస్త థైవచ 

తృతీయే నాగదైవత్యం, చతుర్ధే సోమ దేవతా॥ 
పంచమే పితృదైవత్యం, షష్టే' చైవ ప్రజాపతిః 
సప్తమే మారుతశ్రైైవ అష్టమే సూర్యే ఏవచ। 
సర్వదేవాస్తు నవమే ఇత్యేతాస్తన్తు దేవతా!॥ 
1) ఓంకారము 2)అగ్ని ైఅనంతులు అనే 
సర్పాలు 4) చంద్రుడు 5) పితృగణము 


స్రంన్వసంపనము 39 
6) (ప్రజాపతి 7) వాయుచ్సు 8) సూర్యుడు 
9) సర్వదేవతలు అమ ఈ తొమ్మిది మంది 
దేవతలనూ 9 పోచలయందు ఆహ్వానించాలి. 
ఓంకారమువలన బ్రహ్మ్రాప్తి. అగ్నివలన 
తేజస్విత్వము, అనంతులవలన ధైర్యము, 
చంద్రునివలన ఆహ్లాదకత్వము, పితృగణము 
వలన స్నేహము, ప్రజాపతి వలన ్రజాపాల 
నేము, వాయువు వలన శుచిత్వము, సూర్యుని 
వేలన ప్రాణము, సర్వదేవతలూ సకల గుణము 
అను ప్రసాదింతురు. 


ఇ) తొమ్మిటిసూతాలను కలిపివోసే ముడని 
వమంటాదు? భోకించునవుడు అది ఎలా 
ఉండాలి? 

జుమూడుపోచలతో, మూడు పేటలతో ఏర్పడిన 
తొమ్మిది సూత్రాల యజ్ఞోపవీతము యొక్క 
ముడిని 'బ్రహ్మముడి'అంటారు. ఆది హృదయ. 


40 సంధ్యావందనం 
స్థానమునకు పైభాగంలో, ముడికొనలు ఫైవైపు 
ఉండునట్లుగా ధరించవలెను. 


79) యజ్ఞోపవీతాన్ని ధరించే వజ్జతి ఏది? 

జ) ఎడమభుజం నుండి కుడిచేతి క్రిందకి వక్షస్థలము 
మీదుగా నాభివరకు ధరించవలెను. అంతకంటే 
ఎక్కువగాకాని పొట్టిగాక్షాని ఉండతగదు. ఇలా 
ధరించడాన్ని “ఉపవీతి” అనియు “సవ్యము” 
అనియు అందురు. 


12) అశుచి సమయములో యజ్ఞోపవీతమును 
కుడిచెవికి ఎండుకు చుక్టుకోవలెను? 

జ) దేహమలములను విసర్జించునపుడు దేహము 
అపవిత్రమగును. కుడిచెవికి అపవిత్రత లేదు. 
అందుచేత యజ్ఞోపవీతాన్ని దానికి చుట్టి 
ఉంచటం ద్వరా “యజ్ఞోపవీతం పవిత్రంగా 
ఉంటుంది. 


సంషానందనకు. 41 
“ఆదిత్యావసవో రుద్రా వాయురగ్నిశ్చ ధర్మరాట్‌ 
విప్రస్య దక్షిణ కల్లే నిత్యం తిష్టన్తి దేవతాః” 
“సూర్యుడు, వసువులు, రుద్రులు, వాయువు, 
అగ్ని యమధర్మరాజు మొదలగు దేవతలంద 
'రెల్ల ప్పుడును బ్రాహ్మణుని కుడిచెవి 
యందుందురు. కావున నాతని కుడిచెవిసదా 
పవిత్రమై యుండును. అని ధర్మశాస్త్రం 
చెబుతోంది”. 


13) వ స్థితిలో యజ్ఞోపవీతము అవళ్యము 
మార్పవలని యుండును? 

జ)1) ఉత్తమ కర్మ ఆరంభం చేసేటప్పుడు. 
2) మలమూత్ర విసర్జన సవుయములలో 
యజ్ఞోపవీతమును నివీతిగా కుడి చెవికి 
చుట్టుకోకపోయినా, 
3) జాత, మృత ఆశౌచములు (బంధువులు 
పుట్టినప్పుడు ఏర్పడు “మైల లేదా సూతకాన్ని 


42 సంఫ్యడ్రుంపనపు 
గజాతాశౌాచం' అనిన్ని, చనిపోయినప్పుడు 
ఏర్పడే మైల/సూతకాన్ని 
మృతాశౌ చమని అంటారు.) ఏర్పడి శుచి అయిన 
తరువాత 
4) కారము చేయించుకున్న తరువాత 
5) రజస్వలను కానీ, అపవిత్రముగా ఉన్న వ్యక్తిని 
కానీ, శవమునుకానీ తాకిన తరువాత, 

6 యజ్ఞోపవీతమునకు రక్త, మూత్ర, పురీషాది 
స్పర్శ ఏర్పడినప్పుడు 

7) ఒక్కపోచయైనను తెగినప్పుడు, 

8) ఏ జంతువైనా దానిని దాటితే, 

9 ఏ కారణం చేతనైనా జారిపోతే మరల దానిని 
ధరించరాదు. 

10) దానమును పరిగ్రహించినప్పుడు. 


74) యుంజ్ఞోపవే తోవయులు ఎవరు ఎన్ని 
ధరించవలెను? 
జు) విద్యాభ్యాసము చేయు బ్రహ్మచారి ఒక ముడి 


స్టంధ్రపందనము. 43 
యజ్ఞోపవీతమును ధరించవలెను. సన్యాసులకు 
3 సూత్రములు కలిగిన ముడిఒకట్‌, ఒకే 
సూత్రము కలిగిన ముడి మరొకటి ధరించవలెను, 
గృహస్థులు, _వానప్రస్థులుకాని మూడు 
సూత్రములు కలిగిన ముడులు రెండు 
ధరించవలెను. కొందరు ఉత్తరీయము కొజకు 
శివ యజ్ఞోపవీతము ధరించుట కూడ కలదు. 


75) యజ్ఞోపవీతాన్ని దోనితో తయ్యరు 
చేయాలి? 


జుమంచి ప్రత్తితో తయారుచేయాలి. దానిని 
స్వయంగా వడుకుకొనుట మంచిది. 


76) యజ్ఞోసవీత (ప్రతిష్టా విధానమేది? 
జుయజ్ఞోపవీతమును అలంకరించి, ఆచమన, 
ప్రాణాయామాలుశేసి, యజ్ఞోపవీత ప్రతిష్టకై 


44 


సంకల్పము చెప్పి, మూడు వ్యాహృతులతో 
యజ్ఞోపవీతమును విడివిడిగా స్పృశిస్తూ 
ప్రతిస్టించుచున్నాను అని చెపి స్ట “భూ రగ్నించ 
పృథివీంచ మాంచ ధృవా సీద” అని అభి 
మంత్రించి నవతంతువుల యందు ఆయా 
దేవతలను ఆవాహనచేసి, యజ్ఞసూత్రాని 
కంతకూ పరమాత్మయంగు శ్రియఃపతిని 
ఆవాహనచేసి, వారిని షోడశోపచారములతో 
పూజించి, “ఆ సత్యేన .......... తస్థుషశ్చ"అని 
సూర్యునికి చూపించి, ఆపై 108సార్లు గాయత్రిని 
జపించి చివర “త్రయంబకం” అనుమంత్రమును 
పఠించవలెను. ఇలాగ కొన్ని యజ్ఞోపవీతాలను 
ప్రతిష్టించుకొని ముందుగానే పెట్టుకోవచ్చును. 
ధరించునపుడు ఆచమన, ప్రాణాయావు, 
సంకల్పాలుచెప్పి, బుషి, ఛందో, దేవతలను 
చెప్పి యజ్ఞోపవీతధారణ మంత్రాన్ని 
“యజ్ఞోపవీతం పరమం పవిత్రం 

(ప్రజాపేతేః యత్‌ సహజం పురస్తాత్‌ 


సంధ్యెసందనపు 4 
ఆయుష్య మగ్య్రం ప్రతిముంచ శుభమ్‌ 


యజ్ఞోపవీతం బలమస్తు తేజః” అని పఠిస్తూ 
సవ్యముగా ధరించవలెను. తదుపరి పురాతన 
యజ్ఞోపవీతాన్ని తీసివేయవలెను. పురాతన 
యజ్ఞోపవీతమును తొలగించుటకు కొందరు 
విసర్జన మంత్రాన్ని చదువుతారు. కానీ అది 
శిష్టాచారంలోలేదు. 


717) జపము చేం బనవుడు యజ్ఞోపవీతమును 
వట్టుకొనవలెనా? 

జ)ుగాయత్రీ జప సమయంలో యజ్ఞోపవీతమును 
పట్టుకొననవసరము లేదు. 


7తు జాత్క మృత, ఆశాచములేర్పద్దవ్వుడు 
నంధ్యావందనమెలా ఆచరించాలి? 

జ) జాతు మృత, ఆశౌచములో ఆయా 
సంబంధాన్నిబట్టి 1, 3, 10, దినములు ఆశౌచం 


46 ———— యు. 
ఉన్నంతవరకు - అర్హ్యప్రదానం చేసి నిలుప 
వలెను. గాయత్రీ ఆవాహన, జప, ఉపస్థానము 
లుండవు. అప్పుడైనా సంధ్యా వందనము 
మానుట అనేది ఉండదు. 


19) సంధ్యావందనమునకు (ప్రధానాంశనులేవి? 
జ) అర్థ ప్రదానము, గాయత్రీ జపవు, 


సూర్యోపస్థానము. 


20) అక్ష్యదేడానము ఎట్టుబేయవలెను? 

జ) ) ఉదయము, మధ్యాహ్నము తూర్చుదిక్కునకు 
తిరిగి వదలవలెను. సాయంత్రం పశ్చిమదిక్కు 
నకు తిరిగి వదలవలెను. 

2) అర్హ్యము వదులునపుడు దానిని గోశ్ళంగ 
ప్రమాణముగా, కొద్దిగా వంగి శిరస్సు దోసిలి 
అంత ఎత్తుగా ఉంచి నీటిని చిమ్మవలెను. 


సంధ్యందనము 47 
3) అర్హ్యప్రదానము నిలబడే ఇవ్వవలెను. 
4) అర్హ్యవమునుగాని, తర్పణమునుగాని, 
మునివ్రేళ్ళమీదలేచి వదలవలెను. 


21) ఆచమనము ఎన్నిరకాలు? నంధ్యావందన 
ములో (గహించునది ఏది? 

జ) ఆచవునవఎ నాలుగురకాలు అవి 
1) శ్రాతాచమనము, 2) స్మా ర్హాచమనము, 3) 
పురాణాచమనము, 4) తాంత్రికాచమనము. 
సంధ్యావందనములో గ్రహించవలసినది 
పురాణాచమనము. 


22) ఆచమనము ఎందుకు చేయవలెను? 


జుమనస్సు నిలకడగా ఉండుట కోసం ఆచమనం 
చేయవలెను. 


48 సంధ్యెకుంపనపు 

23) ఆచమనం చేయునవుడు చేతిని వమ్యదలో 
ఉంచవలెను? 

జుగోకర్ణ ముద్రలో పెట్టవలెను, బొటనవేలును 
వుధ్యవంవే లుయొక్క ముధ్యవఎపర్వాన్ని 
తాకించి, చూపుడు చేలు ఆ బ్రాటనవెలు 
పైనుండి ముడువవలెను. 
మిగిలిన మూడు వేళ్ళు చాపి ఉంచవలెను. 
దీనిని గోకర్ణముద్ర అంటారు. 


24) ఆచమనమునకు నియనుములేవి? 
జ)1) నీటిలో ఉన్నప్పుడుమాత్రమే ఆచమనము 
కాని, ప్రాణాయామముకాని, నించుని చేయ 
వలెను. మిగిలిన సమయములలో నిలబడిగాని, 
వంగిగాని ఆచమనం చేయకూడదు. 
2) కూర్చునే ఆచమనం చేయవలెను. 
3) మధ్యాహ్నము వరకు తూర్పువైపు తిరిగి 
కూర్చుని ' ఆచమనం చేయవలెను 


స్రంవ్వసంపనము 49 
మధ్యాహ్నము తరువాత ఉత్తరం వైపు తిరిగి 
కూర్చుని ఆచమనం చేయవలెను. పశ్చిమ, దక్షిణ 
దిక్కుల వైపు తిరిగి చేయరాదు. పడమరవైపు 
ఆచమనమును ఆచరిస్తే మరల తూర్చుతిరిగి 
చేయుటయే శుద్ధి. దక్షిణం వైపు తిరిగి 
ఆచమనాన్ని ఆచరిస్తే స్నానముతోనే శుద్ది 
అగును, 

4) మోకాళ్ళకు బయటవైపు చేతులుపెట్టి 
ఆచమనము చేయకూడదు. 

5) దిగంబరుడై ఆచమనం చేయకూడదు. 

6) నురుగుకల నీటితో ఆచమనం చేయకూడదు, 
మురికినీరుకూడ పనికిరాదు. 

7) యజ్ఞోపవీతము సవ్యముగా లేకుండా 
చేయకూడదు. 

8) నీటిని నోట్లోకి చిమ్ముకుంటూ ఆచమనము 
చేయకూడదు. 


ర్డ్‌ర్తి 


9 శబ్దముచేస్తూ ఆచమనము చేయకూడదు. 
10) ఆచమనానేంతరం చేతిని తలకి రాసుకో 
కూడదు, 


25) ఆచమన తీర్థమును ఎట్రుత్రాగవలెను? ఏ 
వరిమాణములో ము 
జ) “మాషమగ్నం పిబేత్‌ జలం” మినుపగింజ 
వమునుగునంత పరివూణవఎలో అని 
అంటూంటారు. కానీ అది సరికాదు. అరచేతిలో 
నాలుగువేళ్ళకు కింద అడ్డముగా ఉండు రేఖను 
“మాషము “అందురు. చేతిని గోకర్ణాకృతిలో 
ఉంచినప్పుడు అరచేతిలో ఏర్పడ్డ స్థలములో 
ఆ రేఖ నిండునంత వరకు జలమును పోసుకొని 
డ్రాగవలెన్లు. ఆ నీటి పరి చణ వును 
“మాషమగ్న” జలమని, “హృదయంగమము” 
అని అంటారు. 


స్రంస్వపందనమఎ 51 
బ్రహ్మధారనుండి తీర్ధవమును లోపలకు 
త్రాగవలెను. 


25) అరోబోతిలో ఉండోధారలు ఏవి? వాటిల్‌ 
వినియోగము ఎట్టు? 

జ) అరచేతి ద్వారా వదలే ధారలు నాలుగు. వ్రేళ్ళ 
అంచుల్లోంచి వదిలే తీర్థాన్ని “దైవతీర్థం” అని 
అంటారు. బ్రొాటనవేలు అంచుమీద నుంచి 
వదిలేతీర్థాన్ని “పిత్రీయము” లేక “పితృతీర్థము” 
అంటారు. చిటికిన వోలు (ప్రక్కనుంచి 
వదిలేతీర్థాన్ని 

“బుషితీర్థమని అంటారు. (బ్రొటన వ్రేలు 
కిందనుంచి వదిలేతీర్థాన్ని “బ్రాహ్మం” లేక 
“ బ్రాహ్మతీర్థ”మనిఅంటారు. లోపలకు తీసుకొనే 
ఏ తీర్థమైనా బ్రాహ్మతీర్థంద్వారానే తీసుకోవాలి. 


52 సంధ్యసంపనము 
27) ఆచమనము ఏ నామములతో చేయవలెను... 
“అచ్యుతానన్త గోవింద సామఖిస్తి): పిబేద్భుధః' 
అనగా కేశవాది నామములతోగాక అచ్యుత, 
అనంత, గోవింద అను నామములతో (ఓమ్‌ 
అచ్యుతాయ నమః, ఇట్లు) ముమ్మారు తీర్థమును 
'తాగవలెను. ఇదియే శిష్టాచారముగానున్నది. 
శిష్టులైన పెద్ద లంతా ఈ పద్ధతినే అనుసరిస్తారు. 
“నామత్రయేణ మంత్రేణ మాషమగ్న జలం పిబేత్‌ 
“ఏకో భవేత్తధాచామః (త్రిధాపానేన పద్మజ ॥ 
శ్రీవిష్ణుతిలకములోని 3వ అధ్యా, 
ఇందు అచ్యుత. అనంత, గోవింద అను నామము 
లనే నామత్రయమందురు. ఆ నామములతోనే 
ఆచమనము చేయవలెనని చెప్పబడినది. 
“కుర్యాద్ద్వాదశ మూర్తీనాం న్యాసమంగేషు వైక్రమాత్‌, 
తాల్వోర్నయనోర్నాసారంధ్రయోః శ్రోత్రయో రపి॥ 
భుజయోః ఉదరేమూర్థ్ని పూర్వస్యాద్దక్తిణేతలే 
మూర్తీనాం కేశవాదీనాం మంత్రేణన్యసనం భవేత్‌॥' 


స్థంధ్యపంవనపు. 53 
కేశవాది ద్వాదశ నామములను మంత్రరూపంగా 
చేసి, ఆయా అంగములను స్పృశిస్తూ ఆచమన 
మును అంగన్యాసమును చేయవలెను, 


28) 'అక్యము” అనగానేమి? 

జ) ఇష్టదేవతలను పూజించు సాధనములను 
అర్హ్యము అందురు. ఇది నిలబడి మాత్రమే 
ఇవ్వవలెను. సూర్యున కర్ణ కము నెప్పుడూ 
నిలబడే ఇవ్వవలెను. 

“ప్రక్ష్యాళ్యపాదా వాచామేత్‌ స్నాత్వా భోజన 
మాచరేత్‌ 

స్థిత్వా అర్థ్యం భానవే దద్యా ద్ధ్యాత్వాదేవం మనుం 
జపేత్‌” 

పాదములుకడుగుకొని ఆచమించవ లెను, 

స్నానము దేసిభోజనము చేయవలెను. నిలుచుని 

సూర్యునకు అర్హ్యమియ్యవలెను. భగవంతుని 


ర్త సంధ్యర్రంపనపము. 
ధ్యానించి మంత్రం జపించవలెను. 
“కరాభ్యాం తోయమాదాయ గాయత్యా చాఖి 
మన్తి]తం 
ఆదిత్యాభి ముఖ స్తిష్టన్‌ త్రిరూర్ధ్యం సంధ్య 
యోక్టిపేత్‌” 
దోసిట జలము తీసుకొని గోశ్చంగమాత్రము 
పైకెత్తి సూర్యునిచూచి గాయత్రితో మంత్రించి 
సూర్యునికెదురుగా నిలబడి మూడుమార్లు 
సంధ్యలయందు జలమును ఎగజల్లవలెను. 
వంగి అర్హ్యమునీయరాదు. 


29) గాయ్యత్రీమంతమునకు పేళ్లవి? 

జ)1) గానము చేయువానిని రక్తించునది కనుక 
ఉదయము “గాయత్రీ”అని అంటారు, 
2) జగత్తును సృజించునది కనుక మధ్యాహ్నము 
“సావిత్రీ"అని అంటారు. 


ప్రత 
3) తననుండి వాబ్మయమును ్రకాశింపచే 
యునది కనుక “సరస్వతీ” అనిఅంటారు. 
గాయత్రికి రంగు ఎరుపు, 
సావిత్రికి రంగు తెలుపు, 
సరస్వతికి రంగు నలుపు, 


30) గాయా్యతీవంం(తవమనం ఎవరు ఎట్లు 
జపించవలెను? 

జ) బ్రహ్మచారి, గృహస్థు జపించువిధము | 
“ఓం భూర్బువస్సువః తత్స వితుర్వ రేణ్యం, 

'దేవస్యధీమీహి, ధియోయోనః ప్రచోదయాత్‌” 

దీనిని “ఏకప్రణవ గాయత్రి” అంటారు. కొందరు 
వ్యాహృతుల తరువాత మరొక ఓంకారము చేర్చి 
చెప్పుచుందురు. అప్పుడుఆది ప్రణవద్వయ 
గాయత్రి అగును. ఇది వీరికి శ్రేయస్కరముకాదు, 
అందుచేత చేయకూడదు. 
వానప్రస్థంలు ప్రణవద్య్వయ గాయత్రిని 
ఉచ్చరింతురు. 


56 సంధ్యపంపనము 
గృహస్థుకాని, బ్రహ్మచారిగాని ప్రణవ ద్వయ 
గాయత్రిన ఉచ్భరించినఅదివారి (శ్రేయస్సును 
అడ్డును. 
యతులు షడోంకార గాయత్రిని ఉపాసించ 
వలెను. 


37) (ట్రణవము అనగానేమి? 
జ) 'ఓమ్‌ కారము" 


32) వ్యాహృతులనగానేమి? 
జుభూః భువః, సువః మహః, జనః, తపః, సత్యం 
అనే ఏడింటినీ వ్యాహృతులు అంటారు, 


తత్త గాయ్యతి అనగానేమి? 

జ) “తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో 
యోనీః ప్రచోదయాత్‌.” అనే 

మంత్రాన్ని గాయడ్రీ అంటారు. ఉపాసించువారిని 
కాపాడునది అని ఆపదానికి ఆర్థం. 


సంభపందనము. 57 

34) సావ్యతిఅనగానేమి? 

జ) ఓమ్‌కారమ్లు, వ్యాహృతులు, గాయత్రీలను 
కలపినపుడు “సావిత్రి అనాలని శ్రీపొంచరాత్రా 
గమాలలో కన్చిస్తుంది. 


3కు గాయత్‌ ఆపను బోయున పుడోం 
ఆవాహనచేయు, ధ్యానించు దూపము ఏది? 
జ) గాయత్రి అనునది ఛందస్సునకు పేరు. 24 
అక్షరములు కిపాదములుగా ఉండే వేద 
ఛందస్సును 'గాయట్రి' అని అంటారు. 
శబ్దదృష్ట్యా గాయత్రీ, సావిత్రీ, సరస్వతీ ఇవి 
స్త్రీలింగములు. అందుచేత ఆవాహన చేయు 
దేవతను స్త్రీగా కొందరు భావిస్తారు. వీటితోసాటే 
“సంధ్యాదేవీ అనికూడ దీనినే అంటారు. అది 
కూడ స్త్రీలింగశబ్బము ఈ నాలుగింటినిబట్టి 
గాయత్రీ ప్రతిపాద్యడేవత స్త్రీగా కొందరు 
భావిస్తారు. కాని అది తప్పు గాయత్రీ, సావిత్రీ, 


క్‌ి సంధ్యసంపనషు 
సరస్వతీ, సంధ్య పదములు స్త్రీలింగములు 
కనుక ఆ మంత్రము యొక్క ఆధిభౌతిక రూపము 
స్త్రీగాను, ఉపాసనచేయవలసినది సూర్య 
మండలంలో కనుక ఆ సూర్యమండలం ఆధిదైవిక 
రూపముగాను, ఉపాసనలో దర్శించుమూర్తి 
మాత్రము ఆ మంత్రార్థ మైన సూర్యమండలము 
నకు మధ్యనున్న సర్వాంగసుందరుడగు 
'స్పృృహణీయుడునగు శ్రీమన్నారాయణుడను 
పురుషోత్తముడే. స్త్రీ) కాదు. మంత్రమునకు 
అర్థముకూడా దీనినే స్థిరపరచును. 


శర) గాయ్యుతీమంతము కనీసం ఎన్నిసార్లు 
చేయవలెను? 

జుకనీసం 10సార్లు చేయవలెను.108 సార్లు చేస్తే 
మంచిది. 1008 సార్లు చేస్తే ఉత్తమం. 


స్థంస్వసంపనము. 59 

37) మంత్రములకు ఆర్హజానము అవశ్వమూ? 

జ) వైదికమైనటువంటి అలౌకిక వాజ్ముయానికి 
స్యరవుుకూడ ఉన్నందున కవలము 
భాషాకట్టుబాట్లను అనుసరించి చెప్పేఅర్ధము 
సంపూర్ణ ఆర్థాన్నివ్వదు. ఆ మంత్రాన్ని ఆయా 
భాషలలో అన్వయించుకొన్న రీతినిబట్టి అది 
తెలిపే అనంతమైన అర్థాల్లో కొంతవరకే 
చూపిస్తుంది. అర్థ జ్ఞానము మంచిదే కానీ “ఆర్థం 
తెలియనిదే వ్యర్థవు” అనేది సరికాదు, 
సక్రమంగా శిష్టాచార పద్ధతిలో ఆచరిస్తే దాని 
పరిపూర్ణఫలితం తప్పక లభిస్తుంది. లభించినంత 
వరకూ అర్థజ్ఞానము దానిమీద (ప్రేమనుపెంచి 
మరింత బాగా చేయునట్లు సక్రమమైన పద్ధతిలో 
ప్రవర్తించునట్లుగ చేస్తుంది. క 


HB యయయయిటికో కక 

38) పగటిని ఎన్నిభాగాలుగా విభజించవచ్చును 
అవిఏవి? 

జ) సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం 
వరకు ఉండే సమయాన్నివ్‌ భాగాలుగా విభజించ 
వచ్చును. ఒక్కొక్కకాలం మూడు ముహూర్తాల 
సమయం అనగా 144 నిముషాలు (2 గం॥ 24 
నిముషాలు) కలిగి ఉంటుంది. 
సూర్యోదయం నుంచి మొదటి 144 నిముషాల 
కాలం “ప్రాతఃకాల”వుంటారు. రెండవది 
“సంగవ కాలం” అంటారు. వమూడవది 
“మధ్యాహ్నకాలం” అంట్లారు. నాల్గవది 
“అపరాహ్హము", అయిదవది “సాయంకాలం” 
అంటారు. 


39) నిత్యకర్ణుఅంటేసమిటి? 

జ) ఏ పని మనం చెయ్యకపోతే ప్రత్యేకమైన 
లాభంలేకున్నా దోషం మాత్రం ఏర్పడుతుందో 
ప్రతిరోజూ తచరించవలసిన అలాంటి వేద 
విధులను నిత్యకర్మ అంటారు. 


40) ఇక్హ్య(దేడానానికి ముఖ్యకాలమేది? 

జ)1) సాయంసంధ్య : సూర్యబింబం ఎర్రబారి 
అస్తమిస్తూ కనిపిస్తూన్న సమయం అర్హ్య 
ప్రదానానికి ముఖ్యకాలము. అస్తమించాక 
నక్ష త్రాలు వచ్చేవరకూ ఉండే సవుయం 
మధ్యమం, నక్షత్రాలు కనిపించాక అధమకాలం, 

2) ప్రాత సంధ్య: సూర్యోదయానికి ముందు నక్షత్రాలు 
కనిపిస్తుండేటప్పుడు ముఖ్యకాలం. సూర్యుడు 
ఉదయిస్తున్నప్పుడు నక్ష త్రాలు కనిపించకుండా 
ఉండే మధ్యకాలం మధ్యమ కాలం. సూర్యుడు 
ఉదయించాక అధమకాలం. 

3) మధ్యాహ్న సంధ్యావండనం : మధ్యాహ్న సమయం 
ముఖ్యకాలం. సంగవ సమయం మధ్యమం. 
అపరాహ్హ కాలం అధమకాలం. 


62 సంహ్రాపందనకఎ 


రాడా 


41) సంధ్యావందోనవయునకం వయిందం 
స్నానంచేయవలెనా? 

జునిత్యం స్నానం చేసియే సంధ్యావందనం 
చేయవలెను. అనివార్య కారణముల వలన 
శారీరకముగా స్నానముచేయుటకు కుదరకపోతే 
మంత్రస్నానముచేసి అయిననూ సకాలమున 
సంధ్యావందనమాచరించవచ్చును. 
“అశుచిర్వా శుచిర్వాపి కాలే సంధ్యా విధీయతే” 


2) (పొణాయీోనుం సంధ్యావందనంలో 
ఎప్పుడెప్పుడు ఆచరించవలెను? 

జ) సంధ్యావందనానికి ముందు, సంకల్పానికి 
ముందు, అఆరకప్రదానానికి ముందు ప్రాయశ్చి 
తార్జ్యమునకు ముందు, జపమునకు ముందు, 
ఉపస్థానానికి ముందు ప్రాణాయామం చేయ 
వలెను, సంధ్యావందనం ముగిసిన వెంటనే 
కూడా ప్రాణాయామం చేయుట కలదు. 


స్రంధ్యసందనము 63 

43) గాయ్యతీ జవం చేసేటప్పుడు చేతులు 
బెక్టొడ ఉంచుకోవాలి? 

జ) ఉదయం నాభి దగ్గరచేర్చిఉంచి గాయత్రి మంత్ర 
సంఖ్య లెక్కపెట్టవలెను. 
మధ్యాహ్నం హృదయం దగ్గర, సాయంకాలం 
ముక్కునకు ఎదురుగా చేతులు చేర్చి ఉంచి 
పైన వస్త్రమును కప్పుకొని జప సంఖ్యలెక్కపెట్ట 
వలెను. 


ఎతు గాయ్యాత్‌ వంంతాన్ని ఎక్క దెక్కుడో 
నిలువుతూ జపించవలెను? 

జ)"ఓం, భూర్భువస్సువః, తత్సవితుర్వరేణ్యం, 
భర్గోదేవస్య ధీమహి, ధియోయోనః ప్రచోదయాత్‌” 
అనీ అయిదు స్థానములలోనూ నిలుపుతూ 
మంత్రాన్ని జపంచేయాలి. 


64 సంద్య్రపందనకు 

45) జపంచోస్తూ వూట్లూడవలసి వస్తే 
ఏంచేయాలి? 

జ) జపమధ్యమందు మాట్లాడవలసి వచ్చినచో 
“ఇదం విష్ణుర్విచక్రమే (త్రేధానిధదే పదం 
సమూఢమస్య పాగ్‌ ౦ సురే" అను బుక్కు 
జపించవలెను. లేదా విష్ణుధ్యానము చేయ 
వలెను, 

“జపకాలే న భాషేత వ్రత హోమాదికేషు చ 
ఏతేష్యే వావసక్తంతు యద్య గచ్చేద్విజోత్తమః 
అభివాద్య తతోవిప్రం యోగ క్షేమంచ కీర్తయేత్‌" 
జపకాలవుందు, (వ్రత సవుయుముందు, 
హోమాదులందు మాటలాడరాదు. బ్రహ్మణ 
శ్రేష్టుడు (భక్తుడు, ప్రపన్నుడు) వచ్చెనేని 
నమస్కరించి యోగక్తేమములు విచారింప 
వచ్చును. వారికి తగిన ఏర్పాటుచేసి వారి 
అనుజ్ఞతో జపమును యధాక్రమము నిలిపిన 
చోటునుండే పూర్తిచేసుకొన వచ్చును. 


స్రంవ్వసంపవనపు. 65 

46) సంధ్యావందనము చేయునపుడు ఎటువంటి 
వన్హ్రము ధరించవలెను? 

జ) తడిపి ఆరవేసిన, ఎండిన వస్త్రములను 
ధరించవలెను. తడిబట్టలతో సంధ్యావందనము 
చేయకూడదు. అలాచేయవలసివస్తే వస్త్రము 
లను బాగా పిడిచి సూర్యునికి చూపి 7 సార్లు 
గాలిలో దులిపి దానిని ధరించి చెయ్యవచ్చును. 

(పదక్షి ఇవుందు. నవుస్కారవుందు, 
పూజయందు, హోమవుందు, జపమందు, 
గురు, దేవతా దర్శన సమయములందు 
వస్త్రముచే కంఠము కప్పరాదు. ఆచార్యుని, 
ఏకదేవతా భక్తుని. భక్తిప్రధానుని, భగవన్మంది 
రమును, అశ్వద్ధవృక్షమును, అగ్నికిని, సూర్యుని 
వైపు పృష్టముపెట్టి మంత్రము జపించరాదు. 


66 సంస్టావందకకు 


47) సంధ్యావందనమందు జవం ఎక్కడో చేసిన 
ఎంత ఫలితము కలుగును? 

జుసంధ్యావందనమందు జపము ఇంటియందు 
చేసిన గుణము ఒకటి, నదులు మొదలగు 
వానియందు రెండింతలు, ఆవులమంద యందు 
పదింతలు, అగ్నిహోత్ర గృహ వుంద 
నూరింతలు, సిద్ధక్షే త్రములందు, తీర్థములందు, 
జేవతాసన్నిధానమందు వేయినూర్లకోట్లంతలు, 
విష్ణుసన్నిధియందు చేసిన అనంత ఫలము 
కలుగును. 


48) (ట్రదోషకాలమంటే ఏమి? 

జుచతుర్ధి. సప్తమి దినములలో సూర్యుడు 
అస్తమించాక 144 నిముషములు ప్రదోషకాల 
మంటారు. త్రయోదశినాడు అర్ధరాత్రివరకు 
మహాప్రదోషమంటారు. ఈ సమయములలో 


స్థంధ్యందనము 67 
గాయత్రీ జపం భగవదారాధనం మొదలగున్నవి 
చేయుదురు, ప్రదోషకాలవుందు జపము 
చేయుట, భగవద్ధ్యానముచేయుట ఉత్తమము. 

1 ఘడియ(లేక) 1 నాడి = 24 నిముషములు 

1 ముహూర్తము = 48 నిముషములు 


49. నంధ్యా వండనమునకు ఏ నీకు వాడవలెను? 
జ) సంధ్యావందనమును (ప్రవాహజలమందు 
కాని,జలాశయమున గాని, చెరువునందు లేక 
వుడుగునందు గాని చెయ్యవలెను, ఇవి 
అందుబాటులో లేకున్న మంచిబావిలోనీటిని 
కంచుగిన్నెయందుగాని, మేడిపొత్ర యందుగాని, 
బంగారుపాత్రయందు గాని, వెండి లేక కర్ర 
పొత్రయందు గాని ఎడము చేతియందు 
తీర్థపాత్రనుంచుకొనియినను చేయవచ్చును. 
మట్టిపాత్రతో తీర్థవబును ఎడము చేతిలో 


58 సంధ్యడుంపనము 
నుంచుకొని సంధ్యావందనమును చేయరాదు. 
ఈ విధముగా నీరులభించనిచో, భూమినుండి 
నేరుగా గ్రహించిన స్వచ్చమైన, పరిశుభ్రమైన 
నీటిని ఉపయోగించవచ్చును. 


50.సంధ్యావండనము చేసిన తడువాత మిగిలిన 
నీటిని ఏమి చేయవలెను. 

జ) అర్హ్యమును, దేవతర్పణమును నదిలోకాక 
ఒడ్డున సవుర్చించునప్పుడు పవిత్ర వైన 
ప్రదేశములో, ఎవ్వరూతొక్కని ప్రదేశములో ఆ 
నీటిని విడువవలెను లేదా మంచి పళ్ళెము, 
పాత్రయందైనను విడువవచ్చును. చివరగా 
మిగిలిన నీళ్ళను తులసిమొక్క మొదలులోనో 
లేక పూలమొక్కల మొదలులోనో విడువవలెను. 


57. జపము చేయునపుడు (వేళ్ళుతోనెట్లు 
అెక్కంవవలెను. 
జ) జపమునకు వేరుగా తులసి లేక తామర 


స్రంష్టనందనము 69 


పూసలమాల ఉపయోగించవలెను. అట్లు 
జపమాల లేనప్పుడు రెండుఅర చేతులూ 
దగ్గరకుచేర్చి, ముందు ఉంగరంవేలు నడిమి 
కణుపుతో ఆరంభించి తరువాత దాని క్రిందికణుపు 
ఆపై కనిష్టిక (చిటికిన వేలు) క్రింది కణుపు, దాని 
ఫై కణుపు , దాని ఫై కణుపు, అనామిక ఫైకణుపు, 
నడిమివేలు పైకణుపు, చూపుడువేలు పైకణుపు, 
దాని క్రింది కణుపు, దాని క్రింది కణుపు ఈ 
విధముగా కుడిచేతి బొటకన వేలి అంచుతో కుడి 
వేళ్ళపై లెక్కంచిన 10 సంఖ్య అగును. కుడిచేతి 

నడిమివేలి క్రింది కణుపులకు మేరువని పేరు. 
వాటిని దాటుట మాతృయోనిని దాటుటయని 
చెప్పుదురు. అదికూడదు. కావున బొటనవేలిని 
వచ్చిన త్రోవన మరల వెనుకకు దీసుకొని పోయి 
మరల పై ప్రకారము లెక్కంపవలెను. ఒక 10 
కి ఎడమచేయి బొటనవేలును చూప్పుడువేలు 


70 సంఫ్వదంపనము 
క్రింది కణుపు మీద ఉంచి కుడిచేతిలోలెక్కంచి 
నట్లుగానే ఒక్కొక్క పదికి ఒక్కొక్క కణుపు 
మీదుగా ఎడమ ఉంగరం(వేలినడిమి కణుపు 
వరకు లెక్కంచిన 100 అగును. ఇట్లు 
లెక్కింపవలెను. 


52. మాక్టన ఎక్కడ ఎలాచేయాలి? 

జ) 'మార్జనజలబిస్తుర్యథా క్షితితలే న చ్యుతో భవతి 
తథా శిర్య్యేవ మార్దనం యత్నతః కుర్యాత్‌!" 
మార్దనము చేయునపుడు ఒక్క నిటిచుక్క యెనను 
నేలమై పడకుండునట్లు ప్రయత్నపూర్వకముగా 
తలమైన మాత్రమే పడునట్లు ప్రోక్రంచుకొన 
వలెను. 

“నవప్రణవయుక్తేన ఆపోహిస్టేత్యృచేన తు| 
సంవత్సరకృతం పాపం మార్తనానై వినశ్యతి॥ 
రజస్తమోమోహజాతాన్‌ జాగ్రత, వ్రప్నసుషుపైజాన్‌! 


A 


- వాజ్మనః కాయజాన్‌ దోషాన్‌ నవైతాన్నవభిర్హహేత్‌!' 


53. అంగన్యాన కరన్యాసాలు గాయ 


తొమ్మిది ప్రణవములతో కూడిన ఆపోహిష్టేత్యాది 
మార్జన మంత్రముతో ఒకసారి మార్జనను 
పూర్తిగావించుసరికి ఒకసంవత్సరమంతయు 
చేసిన పాపమంతయు నశించును. రజస్సు, 
తమస్సు అజ్ఞానమువలన బుట్టిన, జాగ్రద్దశ 
స్యప్నదశ సుషుష్తులలో పుట్టిన, త్రికరణములచే 
పుట్టినట్టియు తొమ్మిది విధములగు దోషము 
అను తనయందలి తొమ్మిది మంత్రము లచేతను 
యీమార్థన మంత్రము దహించి వేయును. 


జవేము 
నకు అవసరమా? 

౩ ఏదైనాప్రయోజనాన్నికోరికాని, పురశ్చరణా 
దులుకాని చెసేటప్వుడు అంగన్యాస 
కరన్యాసాలు తప్పని సరిగా చెయ్యాలి. “నా 
మంత్రః మంత్రము చ్చరేత్‌” అనేనియమం 


72 సంద్యానందనకు 
ఈ విషయాన్ని స్పష్టపరుస్తుంది. నిత్యకర్మగా 
సంధ్యాదులలో మంత్రాన్ని జపించేటప్సుడు 
అంగ న్యాసాదులు అవసరంలేదు. 
అంగన్యాసాలు చోసేవిధానాన్ని ఇలా 
గుర్తించాలి, 

జపానికిముందు ః 

కరన్యాసము 

మంత్రము స్థానము ముద్ర 

ఓమ్‌ తత్సవితుః అంగుష్టాభ్యాం నమః 

ఓమ్‌ వరేణ్యమ్‌. తర్జనీభ్యాం నమః 

ఓమ్‌ భర్గోదేవస్య మధ్యమాభ్యాం నమః 

ఓమ్‌ ధీమహి అనామికాభ్యాం నమః 

ఓమ్‌ ధియోయోనః కనిష్టికాభ్యాం నమః 

ఓమ్‌ ప్రచోదయాత్‌ కరతల కరపృష్టాఖ్యాం నమః 


అంగన్యానము 
మంత్రము. స్థానము 
మ్‌ తత్సవితు! హృదయాయ నమః  హృదణయుముద్ర 


ఓమ్‌వరేణ్యమ్‌ శిరసే స్వాహా శర్ణముద్ర | 


73 


ఓమ్‌ భర్గోదేవస్య శిఖాయై వౌషట్‌ శిభా ముద్ర 

ఓమ్‌ ధీమహి నేత్రాభ్యాం వషట్‌  నేత్రముద్ర 

ఓమ్‌ ధియోయోనః కవచాయ హుమ్‌ కవచ ముద్ర 

ఓమ్‌ ప్రచోదయాత్‌ అస్త్రాయ ఫట్‌ అస్త్ర ముద్ర 
భూర్భువస్సువరోమ్‌ ఇతి దిగ్బంధః 

జపానంతరం 

మంత్రము స్థానము ముద్ర 


ఓమ్‌ తత్సవితుః అంగుష్టాభ్యాం నమః 
ఓమ్‌ వరేణ్యమ్‌ తర్జనీభ్యాం నమః 

ఓమ్‌ భర్గోదేవస్య మధ్యమాభ్యాం నమః 

ఓమ్‌ ధీమహి అనామికాభ్యాం నమః 

ఓమ్‌ ధియోయోనః కనిస్థికాభ్యాం నమః 

ఓమ్‌ ప్రచోదయాత్‌ కరతల కరపృష్టాఖ్యాం నమః 

ఓమ్‌ తత్సవితుః హృదయాయ నమః హృదయ ముద్ర 
ఓమ్‌ వరేణ్యమ్‌ శిరసే స్వాహా శీర్ణ ముద్ర 
ఓమ్‌ భర్గోదేవస్య. శిఖామొ వౌషట్‌ శిఖా ముద్ర 


74 సంస్వివందకు 


ఓమ్‌ ధీమహి నేత్రాభ్యాం వషట్‌ నేత్రముద్ర 
ఓమ్‌ ధియోయోనః కవచాయహుమ్‌ కనచముద్ర 
ఉమ్‌ ప్రచోదయాత్‌ అస్త్రాయ ఫట్‌ అస్త్ర ముద్ర 


భూర్భువస్సువరోమ్‌ ఇతి దిగ్విమోకః 
కొన్నిముఖ్యమైన మంత్రముల తాత్పర్యము ః 


ఆపోహెప్లామ ఏ ఓ జలములారా! లోకానికి 
సుఖమునిచ్చేవారు మీరు. జీవులను పోషించే 
ఆహారమును ్రసొదించుడు. ఈ ప్రాణుల 
ఇంధద్రియవఎలను సత్కర్మలు చేయుటకై 
దృఢపరచుడు. తల్లి స్తన్యమునిచ్చి శిశువును 
పోషించునట్లే మీరునూ మా ఇంద్రియములను, 
ఇంద్రియపోషకవుగు ఆహారములను వర్ణి ల్ల 
చేయుడు. మీవలన పెద్దల బుణమును తీర్చుకొను 
సత్సంతానమును మేము పొందెదము గాక! 
జలమునకు అంతర్యామిఅయిన ఓ భగవన్‌! నీవలన 


స్రంవ్యదందనము 75 
పటుతరదేహము, ఇంద్రియదార్థ కము, పుష్టికర 
ఆహారము లభించి నేను మంచి సత్తకలవాడను 
అగుదునుగాక! 


అగ్నశ్చ మామన్యుశ్చ ఏ నాయందు 
భావగ్రేరకుడుగాను, అగ్నియందు తేజస్సును 
(ఫేరేపించువాడుగాను ఉన్నభగవానుడు ఒక్కడే 
అని విశ్వసించుచున్నాను. అనాదిగా వచ్చే నాలోన 
సంస్కారాలవల్ల ఈర్జ్యాకోధాదులు కలిగి వాటివలన 
చెడు సంకల్పాలు చేయుచున్నాను. చెడుపల్కులు 
పలుకుచున్నాను. చెడుప్రవృత్తులను చేయు 
చున్నాను. దుష్టాహారములను తినుచున్నాను. 
ఇంద్రయవములనుచెడుగా (ప్రవర్తింపచేయు 
చున్నాను. కోపమునకు, కోపకారణములైన 
రాగద్వేషముల వంటి భావములకు, అట్లే ద్రవ్యము 
లైన అగ్నికి, నాకున్నూ లోనున్న ఓ భగవానుడా! 
అగ్నిరూపా! ఈ పాపపు కృత్యములనుండి 


76 సంధక్రుందనము. 
నన్నురక్షింపుము. పగటికి అధిష్టానమైన దేవతలు 
నేను పగలుచేసిన పాపములను సమూలముగా 
నశింపచేయుదురు గాక! అందులకనువుగా 
అత్యల్పుడనైన నన్ను, ఈ ఘోరమైన పాపరాశితో 
కూడుకొనిన నన్ను జగత్కారణమై నిత్య మై ఉండు 
ఈ భగవత్తేజస్సునందు సంపూర్ణముగా శుద్ధికై 
సవుర్చించుకొనుచున్నాను. అగ్నిదేవుడు 
నన్ననుగ్రహించుగాక! 


సూర్యశ్చే * జగత్తులోని సకల జీవరాశిలోని 
చైతన్యమును గ్రేరేపించుచు, పోషించుచు, 
నాయందు భావ[ేరకుడుగాఉన్న, సూర్యాంత 
ర్యామి అయిన భగవానుడు ఒక్కడే అని విశ్వసించు 
చున్నాను. అనాదిగా వచ్చే నాలోని సంస్కారాలవల్ల 
ఈర్దా కక్రోధాదులు కలిగి వాటివలన చెడు 
సంకల్పాలు చేయుచున్నాను. చెడుపల్కులు 
పలుకుచున్నాను. చెడుప్రవృత్తులను చేయు 


22 


చున్నాను. దుష్టాహారములను తినుచున్నాను. 
ఇంద్రియములనుంచెడుగా ప్రవర్తింపచేయు 
చున్నాను, కోపమునకు, కోపకారణములైన 
రాగద్వేషములకు, అగ్నికి, నాకున్నూ కలపి లోనున్న 
ఓ భగవానుడా! సూర్యరూపంలో నున్నవాడా! ఈ 
పాపపు కృత్యములనుండి సన్నురక్షింపుము. రాత్రికి 
అధిష్టాన వైన దేవతలు, నేను రాత్రిచేసిన 
సొపములను సమూలముగా నశింపచేయుదురు 
గాక! అందులకనువుగా అత్యల్పుడనైన నన్ను, 
ఈ ఘోరమైన పాపరాశితో కూడుకొనిన నన్ను 
జగత్మారణవైం నిత్యవై ఉండు ఈ 
భగవత్తేజస్సునందు శుద్ధికై సంపూర్ణముగా శరణాగతి 
చేయుచున్నాను. సూర్యదేవుడు నన్ననుగ్రహించు 
గాక! 

ఆపః పునన్తు : సకాలములో మంచివానలు 
కురియుగాక! అవి భూమిని పవిత్రముచేయుగాక! 


7 స్‌ నము 
సహజ జలధారలు నిండిన భూమి నన్ను సాత్తి 
కునిగ పోషించి పవిత్రుణ్ణి చేయుగాక! సకల శబ్దము 
లకు ఆధారవుగు, వాయు, ఆకాశవలలకు 
ఆధారమైన 

భగవానుడు నన్ను పవిత్రుణ్ణీ చేయుగాక! 
సర్వాధారమైన జలము సాత్త్వికాహారమునే 
నాకందించుగాక! ఇతరులు తినగా మిగిలిన 
ఉచ్చిష్ట ముగానీ జాతిదుష్ట వులు, ఆశ్రయ 
దుష్టములు, నిమిత్తదుష్ట ములు మొదలగు 
భుజింపతగనివాటిని అజ్ఞానముచే భుజించినను 
ఆదోషమునుండి నన్ను శుద్ధిచేయుగాక! తెలియక 
ఏర్పడ్డ నాలోని చెడుప్రవృత్తుల నుండియు, 
దానేముగాకానీ, మరోవిధముగాకానీ కూడని 
వారినుండి గ్రహించుటయు మొదలగు దోషముల 
నుండి జలాంతర్యామియైన నారాయణుడు నన్ను 
పవిత్రునిచేయుగాక! అందులకై ఈ జలమును 


79 


నానోరు అనే అగ్నికుండములో ఆహుతి చేయు 
చున్నాను. 

ఆ(శ్రయదుష్ట ములు అనగా నోటితో ఊదినవి, 
చెడువారి స్పర్శకలిగినవి, 

నిమిత్తదుష్టములు అనగాదోమలు, ఈగలు, గోళ్ళు, 
వెంట్రుకలు పడ్డవి, మళ్ళీ వండినవి, విక్రయించిన 
అన్నము మొ॥, 

జాతి దుష్టములు అనగా సహజస్వభావవే 
వుంచివికాని ఉల్లి, వుునగ, బీర, గోంగూర, 
కోడిగ్రుడ్లు, మాంసము మొదలగునవి. 


ధథధిక్రావ్‌ణ్ఞో ఏ జయశీలుడును, సర్వభూత 
పోషకుడును, సకలజగములను వ్యాపించిన 
వాడును, సూర్యుడు, అగ్ని మొదలగు దేవతలకు 
అంతర్యామియు అగు పరమాత్మను స్తోత్రముచేయు 
చున్నాను. నా నోటిని సాత్త్వికమైన పలుకులు 
కలదిగా, సాత్విక ఆహారములు గ్రహించజాలినదిగా 


80 సంధ్యావందనము 
పరివుళింపచేయుగాక! ఆందులకనువ గం 
సాత్త్వికాహారముతో, మృదుమధుర భాషణములతో 
జయశీలుడనై అంతటా వ్యాపించగల మంచి 
ఆయువును పెంచుగాక! 

అనొవాదిత్యో బ్రహ్మా ఏ ఈ సూర్యుని 
అర్చించుట, భగవతుని స్మరించుటయే తప్ప 
కేవలము సూర్యగోళమును ఉపాసించుటకాదు. 
ఆతని తేజస్సు నాచుట్టూ ఆక్రమించి రక్షించుగాక! 


గాయత్రీ మంత్రజపము] ఏ; ఉదయము 
గాయత్రీ అనుపేరుతోను, మధ్యాహ్నము సావిత్రీ 
అనుపేరుతోను, సాయంకాలం సరస్వతీ అను 
పేరుతోను గాయత్రీ మంత్రము కీర్తించబడుచున్నది. 
గాయత్రీ అనునది ఛందస్సునకు పేరు. ఛందస్సు 
లన్నియు ప్రాయః _స్త్రీలింగ శబ్దములే కనుక 
ఛందస్సులకు అధిష్టానమైన రూపమును స్త్రీగా 
భావిస్తారు. 


హతయ 

కనుకనే గాయత్రీ ఛందస్సునుకూడ స్త్రీగా 
భావింతురు. మంత్రాధిష్టాన దేవత స్త్రీ అయినను 
మంత్ర ప్రతిపాద్య మైన తత్త్యము మాత్రము 
శ్రీమన్నారాయణుడు సూర్యమండల మధ్యమున 
పద్మాసనుడై, సర్వాభరణ భూషితుడై, సర్వా 
యుధధారిగా సువర్ణముయ దివ్యకాంతులీను 
విశాలనేత్రుడు ఈ శ్రియఃపతి మంత్రాధిష్టాన దేవత, 
ఆతడు సూర్యునివంటివాడైతే, ఆతనిని ప్రతి 
పాదించు గాయత్రి సూర్యప్రభవలె అపృథక్సిద్ధమై 
(ప్రకాశించుచుండును. ఈ గాయ్యత్రియే అన్ని 
ఛందస్సులకు మాతృస్థానము. భగవానుడు సర్వ 
జీవులకు తండ్రి. ముందుగా ఛందస్సును ఆవాహన 
చేసుకొని తత్ప్రతిపాద్య మైన భగవంతుని దానిలో 
దర్శిస్తూ గాయత్రీ మహామంత్రజపము చేయవలెను. 

జపమును, దర్భాసనముమైగాని, కంబళిమైన 
గాని, కృష్ణాజినముమైగాని, పెద్దపులిచర్మముపైగాని 


కటా క 
కూర్చుని జపించవలెను. భూమిమైననేగాని, 
వెదురాసనముఘై గాని. గడ్డిచాపమై, కర్రపీటఫై, 
చిగంరుటాసన వలమై కూర్చుని 
జపించరాదు.(కూర్చుని చేయు సమయమున). 

ప్రాతఃకాలమందును, మధ్యాహ్నమందును 
నిలచియే జపింపవలెను. సాయంకాలము కూర్చుని 
గాయత్రిని జపించవలెను. 


ఆయౌాోతుఃవరములనొసగు నిత్యానందదాయిని 
అగు గాయత్రీ! నా సమీపమునకు అనుగ్రహించి 
నీవు వేంచేయుమా! వేదవేత్తలయందుమాత్రమే 
లభించు నిత్య మై, నాశరహితమై వెలుగొందు 
పరమాత్మ నీయందు నిశ్చయువుగా 
నెలకొనియున్నాడు. ఛందస్సులకు తల్లివైన ఓ 
గాయత్రీ! నన్ననుగ్రహించి నీయందుండు 
బ్రహ్మతత్త్వమును ప్రీతితో నాకనుగ్రహించుము. 
చూ! గాయత్రీ! ఇంద్రియకక్తివినీవు, సహనము నీవు, 


Pll 
దృఢమైన ధారణశక్తివి నీవు, అలుపెరుగని 
తేజస్సునీవు, సర్వదేవతలకు నిలయమునీవు, 
ప్రవాహముగా నిత్య మైసాగు ఈ ప్రపంచము నీవే, 
కనేపడని సకలము నీవే, సకల ఆపదలు నీవే 
బాపుదువు, (ప్రణవ (్రతిపాద్య మైన నిన్ను 
రక్షకురాలిగా ఆహ్వానించుచున్నాను. 


గాయత్రి ఏ జగత్తునంతను దీప్తి వంతముచేయు 
నిరతిశయ తేజోరూపుడు సూర్యుడు. ఆతనియందు 
సర్వజగత్కారణ మైనదిగా మహా నుభావులు 
ఉపాసనచేయు పరమాత్మ వేంచేసియున్నాడు. 
సకల అజ్ఞాన నివారకమగు ఆ పరమాత్మయొక్క 
దివ్యమైన 
తేజస్సును ఉపాసించుచున్నాను. సూర్యునిలో 
కాంతిని ఉద్దీపింపచేయుచున్నల్లే మా బుద్ధులను 
లోకరంజకముగా సూర్యమండలాన్తర్వ ర్తి అయిన 
ఆ భగవానుడు ్రేరేపించుగాక! సూర్యుని 
కాంతినిచూచి లోకమానందించునల్లే, మాలో 


84 సంధ్యావందనము 
ప్రకాశించు సద్భుద్దిగూడ లోకమునానందింప 
చేయుగాక! 

“ఓమాపో” ః దీనినే గాయత్రి శిరస్సు అంటారు, 
ఓం కారమునందు పుట్టి ఓంకారమునందు 
లయముచెందు చేతనాచేతనములకు ఆ ఓంకార 
ప్రతిపాద్యుడగు శ్రియఃపతియే రక్షకము, సకలవిధ 
బంధువు. పంచభూతములు. త్రివిధచేతనులు. సకల 
వేదములు. సర్వలోకములూ ఆ శ్రియఃపతికి 
శరీరమువలె పరాధీనములే. 


మైత్రస్య ఏ సర్వజ్ఞుడు, సర్వప్రాణిధారకుడును, 
క్రీడాపరుడును మిత్రునివలే రక్షకుడును అయిన 
సర్వేశ్వరునియొక్క శాశ్వతమైన శ్రావ్య మైన కీర్తిని 
స్తుతించుచున్నాను. ఆ సర్వేశ్వరుడే మన పుణ్య 
పాపానుగుణ్యముగా ఉత్తమాధమ జన్మల నెత్తించి 
తత్కర్మల చేయించి సుఖ దుఃఖవయులను 
అనుభవింపచేయుచున్నాడు. అతడే క్రింది మీది 


కిర్‌ 
లోకముల వహించుచున్నాడు. అతడే ప్రజలను 
రెప్పపాటు విలంబమైనను లేక శక్తిని జ్ఞానమునిచ్చి 
రక్షి ంచంచున్నాడం. కావుననే పురోడాశాది 
పదార్థవయులనం నేతిలో వుంచి ఆతనికి 
నివేదించుచున్నాము. ఓ ్రేరకా! సర్వభక్షకా! నిన్ను 
నియమము తప్పక పూజించి, భజించిన తరువాతనే 
నేను భుజిస్తాను, ఇది నా దీక్ష. ప్రశస్తమైన అన్నాది 
సంపదలతో తులతూగునట్లు అనుగ్రహింపుము 
నీచేత రక్షించబడేవాడు అకాలమృత్యువాత బడడు. 
ఆధ్యాత్మికాది దుఃఖములచే పీడింపబడడు, త్రివిధ 
పాపము దరికిచేరజాలవు. 


ఆనత్యేన  అప్రాకృతమైన నిత్య విభూతి 
యందును, ప్రాకృతమగు లీలావిభూతియందును 
యోగ్యతానుసారంగా విరాజిల్లు శ్రియఃపతి, త్రివిధ 
చేతనములను వారివారి కర్మలకనుగుణముగా 
ఫలితములను అనుభవింప చేయుటకై తన 


సంచరించుచున్నాడు. కావున, ఓ జీవా! సర్వ 
నియంతయొన ఆ సర్వేశ్వరుని ఉపాసింపుము. మేము 
ప్రకృతి మండలమునకు మైభాగమున వెలిగే 
పరంజ్యోతి స్వరూపుడైన ఆ పరమపురుషునే 
ఉపాసించుచున్నాము. కావున అతనిని తప్పక 
పొందగలము. రధముమై నుండు ధ్వజము 
అందులో పయనించు రధికుని సందర్శింప 
జేయునటుల శ్రియఃపతియైన ఆ 

సర్వేశ్వరుని గుణములు, అతని భక్తులకు, అతనిని 
గోచరింపజేయుచున్నవి. సజ్జన పక్షపాతియెన ఆ 
మహామహుడు సత్పురుషులను రక్షించునిమిత్తము 
తన సంకల్పముచేత ఆశ్చర్యకరమైన జగత్తును 
నిర్మించెను. ఆతడు సూర్య, అగ్ని వరుణ దేవతలకు 
ఉత్కృష్ట జ్ఞానమును, ఆశ్చర్యకరమైన శక్తిని 
ఒసంగెను. ఆతడు భూమిని, ఆకాశవఎను 
నిండిఉండి స్థావర జంగమాత్మకమగు విశ్వమునకు 


స్రంహ్లానందనము 87 
కూడా నిలకడ కలిగించుటకై లోపలవ్యాపించి 
ఆత్మ యై వెలుగుచున్నాడు. ఇట్లు జ్ఞానాన్ని 
ఒసంగుటయందును, మంచివారిని రక్షీంచుటి' 
యందును ప్రసిద్ధుడగు ఆ సౌందర్యరాశియగు 
సర్వేశ్వరుని "వెవరు యావజ్జీవితవఎ 
సేవించుచుండుటకే జీవింతుముగాక! అందులకే 
బంధు, మిత్ర, పుత్ర, కళత్రాదులతో వృద్ధిని 
చెందుదుముగాక! వుహా సముద్రమునుండి 
ఆవిర్భవించి జలవుధ్యమున వెలుంగుచుండు 
ధర్మరక్షకుడైన పుండరీకాక్షుడగు ఆ సర్వేశ్వరుడు 
తన సత్యసంకల్పముతో నా ప్రతిబంధకములగు 
పాపములను పోగొట్టి తనను అనుభవించుటకు తగు 
యోగ్యతను కలుగజేయుగాక! 


ఇమం౦మే ఏ ఓ భగవానుడా! మా ప్రార్థనను 
ఆకర్షింపుము! నన్నువెంటనే సుఖింపచేయుము. 
నీవు యాచకుల కోర్లికలను లభింపచేయు 


ft _ _————__ lees 
చతురుడవు. కావున నేను రక్షణ కోరుతూ ప్రణవంతో 
నిన్ను స్తుతించుచు శరణుజొచ్చుచున్నాను. శ్రద్ధతో 
కూడీనవాడనై భౌతికములైన పరిశుద్ధ పదార్థములను 
నీయందు సవుర్పించుచున్నాను. నిన్న 
ప్రార్థించుచున్నాను. ఓ పరాత్సరా! నే చేసిన 
పాపములను తలంచి కోపగింపకుము. నా 
విజ్ఞాపననాలింపుము నీవు శరణాగత రక్షకుడవుకదా! 
వూ జీవితములను వ్యర్థ పరుపకుము. ఓ 
భగవానుడా! పాపులమగు మేము అజ్ఞానంతో 
నిత్యము మహానుభావులకు ద్రోహమొనరించుచు 
నీ ఆజ్ఞారూపములైన ధర్మములను అనాదరించుచు 
చేయుచున్న అపచారములకు, మమ్ము భక్షింపక 
రక్షింపుము. కపటంతో పాపాచరణతో మేము మా 
జీవితమును వ్యర్థముగావించుకొంటిమి. నిన్ను 
గుర్తించక చేసిన పాపములను పోగొట్టి పరిశుద్ధులను 
కావించుకొనుము. మేము నీకు (ప్రియలేముల 
మగుదము. నిన్ను సేవించెదము. నీకై నిష్కుపట 
'ప్రవృత్తితో ఈలోకమును సేవింతుము. 


89 

బుచీకుడను రాజు తన కొడుకగు శునశ్మేపుడిని 
అంబరీషుడను రాజుకి యాగపశువుగా ఇచ్చెను, 
యజ్ఞసమయంలో ఈ పిల్లవాడిని యూపస్తంభానికి 
బలిపశువృగా కట్టి వధించేసనుయములో ఆ 
పిల్లవాడు తనకు విశ్వామిత్రుడు ఉపదేశం చేసిన 
ఈ మంత్రాన్ని చదివెను. ఇంద్రాదులు ఆనందించి 
అతనిని బలియెపోకుండాకాపోొడిరి, (శ్రీరామా 
యణం, బుగ్వేదం) 


సంవత్సరములు - 60 


1) ప్రభవ 

2) విభవ 

3) శుక్ల 

4) ప్రమోదూత 
5) ప్రజోత్పత్తి 
6) ఆంగీరస 


సంధ్యపందనము 91 


39) విశ్వావసు 50) నళ 

40) పరాభవ 51) పింగళ 

41) ప్లవంగ 52) కాళయుక్తి 

42) కీలక కౌ) సిద్ధాద్రి 

4) సౌమ్య 54) రౌద్రీ 

44) సాధారణ క్‌ర్‌ దుర్ముఖీ 

45) విరోధికృత్‌ 56) దుందుభి 

46) పరీధావీ 57) రుధిరోద్గారీ 

47 ప్రమాదీచ 58) రక్తాక్తీ 

48) ఆనంద క క్రోధన 

4) రాక్షస 60) అక్షయ 
అయనములు : 2 

1) ఉత్తరాయనం :- మకర సంక్రమణం నుండి 

ఆరు నెలలు 


2) దక్షిణాయనం :- కర్కాటక సంక్రమణం 
నుండి ఆరునెలలు 


92 


-B 
1) వసంత బుతువు:- చైత్ర, వైశాఖములు 
2) గ్రీష్మ బుతువు:- జ్యేష్ట, ఆషాఢములు 
3)వర్గ బుతువు:- శ్రావణ, భాద్రపదములు 
4)శరదృతువు :- ఆశ్వీజ, కార్తీ కములు 
5) హేమంత బుతువు :- మార్గశీర్ణ, 
పుష్యములు 
ర)శిశిర బుతువు:- మాఘ, ఫాల్గుణములు 
మానములు - 12 
చైతము 
వైశాఖము 
జ్యేష్టము 
ఆషాఢము 
శ్రావణము 
భాద్రపదము 
ఆశ్వీజము 
= కార్తీకము 


1) 
2) 
3 
4 
ర్‌ 
ర 
» 
త్రి 


నవమి 
దశమి 
ఏకాదశి 
ద్వాదశి 
తయోదశి 
చతుర్దశి 
పౌర్ణమి (లేక) 
అమావాస్య 


94 


» 
2 
3 
4 
క్‌ 
ర) 
7) 


సంధ్యపంపనపు 
ఏ -2 
1) శుక్లపక్షము :- అమావాస్య నుండి 
పూర్ణిమ వరకు 
2) కృష్ణపక్షము :- పూర్ణిమ నుండి 
అమావాస్య 
వారములు - ౯ 
భానువాసరః ఆదివారము 
ఇందువాసరః సోమవారము 
భౌమ వాసరః మంగళవారము 
సౌమ్యవాసరః బుధవారము 
గురువాసరః గురువారము 
భృగువాసరః శుక్రవారము 
మందవాసరః శనివారము 


1) అశ్వనీ 
2 భరణీ 

8) కృత్తికా 
4 రోహిణీ 
5) మృగశిర 


96 సంహ్యిపందనకు 
యోగములు - 27 

1)... విష్కంభ 14) హర్షణమ్‌ 

2 ప్రీతి 15 వజమ్‌ 

3 ఆయుష్మాన్‌ 16) సిద్ధి 

4 సౌభాగ్యమ్‌ 17) వ్యతీపాత్‌ 

క్‌ 'భనమ్‌ 18) వరీయాన్‌ 

6) అతిగండ 19 పరిఘ 

7 సుకర్మ 20 శివ 

రి ధృతి 21 సిద్ధ 

9 శూలమ్‌ 22) సాధ్య 

10) గండ 23) శుభమ్‌ 

11) వృద్ధి 24 శుభ్ర 

12) ధృవమ్‌ 25) బ్రాహ్మః 

13) వ్యాఘాత 26) ఐంద్రః 

27) వైధృతిః 


97 
కరణములు - 11 రాశులు - 12 
1). బవా 1) మేష 
2) బాలవా 2 వృషభ 
3) కౌలవా ౫ మిధునమ్‌ 
4 కైతులా 4 కర్కాటక 
కర్‌ గరజీ క్‌ సింహ 
ర వణజీ రీ కన్యా 
7 శకుని ౫ తులా 
8 భద్రా రి వృశ్చిక 
9 చతుష్పాత్‌ 9 ధను 
10 నాగవ 10 మకర 
11 కిమస్తుఘ్న 1» కుంభ 


మీన 


98 సంసెవందడవీవ 


వోలు -9 
స సూర్యః - సూర్యుడు 
2) చంద్రః - చంద్రుడు 
3) కుజః - కుజుడు 
4 బుధః - బుధుడు 
క్‌ గురుః - గురుడు 
6) శుక్రః - శుక్రుడు 
7) శనైశ్చరం - శని 
కి రాహుః - రాహువు 
9 కేతుః - కేతువు 

యుగాలు -4 


1) కృతయుగము-17,28,000 సంవత్సరములు 
2) క్రతాయుగము-12,96,000సంవత్సరములు 
3) ద్వాపరయుగము-8.66,000 సంవత్సరములు 
4) కలీయుగము- 4,32,000 సంవత్సరములు 


ఆఅ 99 
ధ్యపములు - ౯ నగ్గమలు - 9 


1) జంబూద్వీపము 1) భాం కవర్గము 
2) ప్లక్షద్వీపము 2 కింపురుషపర్లము 
3) కుశద్వీపము 3) హరివర్గము 

4) క్రౌంచ ద్వీపము 4) ఇలావృత వర్గము 
5) శాకద్వీపము 5) రమ్యకవర్షము 


ర) శాల్మలీద్వీపము | 0) హైరణ్యక వర్షము 
7) పుష్కరద్వీపము 7) కురువర్షము 
8) భద్రాశ్వ వర్షము 
9) కేతుమాలా వర్షము 


పర్వతములు - 8 


1) హిమాచలము క్‌ శ్వేతము 

2) హేమకూటము ల)శృంగి 

3 నిషధము 7) మాల్యవంతము 
4 నీలము రి) గంధమాదనము 


100 సంధ్యావందనము 


ఖఇండములు - 9 
1) భరతఖండము ఈ తామ ఖండము 
2) ఇంద్రఖండము 7) వారుణీ ఖండము 
3 చరుఖండము ఈ సౌమ్య ఖండము 


4) గభేస్తి ఖండము | 9) గంధర్వ ఖండము 
5) నాగ ఖండము 


నధులు- జన్మస్థలిమి 

1. గంగ హిమాలయ పర్వతంపై పై'గంగోత్రి' 
"ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, పశ్చిమబెంగాల్‌ 
గుండా ప్రవహిస్తుంది. 

2 యమున - హిమాలయ పర్వతంపై 'జమునోత్రి' 
ఢిల్లీ, బృందావనం, మధుర గుండా 
ప్రవహిస్తుంది. 

౩ సరస్వతి - హిమాలయ పర్వతం మై “ప్లక్ష 
ప్రప్రవణం” బదరీనాథ్‌ మీదుగా 
ప్రవహిస్తుంది. 


స్త 01 


4 సింధు - హిమాలయాలలోని 'కైలాసశిఖరం 
కాశ్మీరు, కంచిల గుండా 
ప్రవహిస్తుంది. 

5 బ్రహ్మపుత్ర (లేక) పుష్కరవాహిణి మానససరోవరం" 
అస్సాం గుండా ప్రవహిస్తుంది. 

ఈ సరయూ - కుమాయూన్‌ పర్వతాలలో 'మానస 
సరోవరం' అయోధ్యవీదుగా 
ప్రవహిస్తుంది. 

7. శిప్రా = “పారియాత్ర పర్వతం” ఉజ్జయిని 

మీదుగా ప్రవహిస్తుంది, 

సబర్మతి - ఆరావళి పర్వతాల గుండా 'మివార్‌ 

కొండలు” అహ్మాదాబాద్‌గుండా 
ప్రవహిస్తుంది. 

9 మహానది - మధ్యప్రదేశ్‌లో 'సికోవా' గ్రామం 
ఒరిస్సాలో ప్రవహిస్తుంది. 

10. నర్మదశః। రేవా - _“అమేరకంటక పర్వతాలు" 
'బ్రహ్మగిరినుండి ప్రవహిస్తుంది. 


ణు 


102 సంద్యెవందనకు 

11. గోదవరి - నాసిక్‌ దగ్గర త్య్రంబక (గ్రామానికి 
చేరువలో “బ్రహ్మగిరి” త్య్రంబకం, 
రామజండ్రి, కోటిపల్లి, ద్రాక్షారామం, 
భద్రాచలంల గుండా ప్రవహిస్తుంది. 

12 ప్రణీత - 'సహ్యపర్వతాలు' 

13. భీమ (శల భీమరధి (ళల తామ్రపర్ణి - 

- పడమటి కనుమలలో 'సహ్యపర్వత శిఖరం' పూనా, 
షోలాషూర్‌, రాయచూరు, 
తిరునల్వేలి, కేప్‌వురిన్‌ లలో 
ప్రవహిస్తుంది. 

14. తుంగభ్రద - పడమటి కనుమలలోని “వరాహ 
పర్వతం'వద్ద 

15. కృష్ణ - సహ్యపర్వతాలలోని 'మహాబలేశ్వరం' 
శ్రీశైలం, అవురావ తి, 
నాగార్జునకొండ, విజయవాడ. 

16 తపతి =. “వింధ్యపర్వతా'లలో, గుజరాత్‌, 
'సూరత్‌లలో గుండా ప్రవహించును. 

17. కావేరీ - పడమటి కనుమలలో కూర్గులోని 


స్రంధ్యవందనము 103 
(అహ్మగిరి కొండ” కర్ణాటక, 
తమిళనాడు, చిదంబరం, శ్రీరంగం, 
తంజావూరు, తిరురాయూరు, 
కుంభకోణం, తిరుచిరాపల్లి పట్టణం 


గుండా ప్రవహించును. 

18. గండకి - హిమాలయాలకు దక్షిణానగల 
“నేపాల్‌ 

19: చంద్రవస 29. సురస 

20. అవటోదా 30. చర్మణ్వతీ 

21. కృతమాలా 31. వేదస్మృతి 

22. వైహాయసీ 32. బుషికుల్యా 

23. వేణీ 33 త్రిసామా 

24. పయస్వినీ 34 కౌశికీ 

25. శర్కరావర్తా 35. దృషద్వతీ 

26. నిర్వింధ్య 36. గోమతీ - నైమిశారణ్యం 

27. పయోష్టీ 37. రోధస్వతీ 

28. తాపీ 38. సప్తవతీ 


104 సంఫ్యపందనము. 
39. సుషోమా 

40. శతద్రు 

41. చంద్రభాగా 

42. నరుధ్వృధథా 

4. నితస్తా 

44, అసిక్నీ 

45. విస్వ 


మేసే గంగా వృషే రేవా మిధునే చ సరస్వతీ 
కర్కట్‌ యమునా ప్రోక్తా సింహేగోదావరీ స్మృతా 
కన్యయా కృష్ణవేణీ చ కావేరీ ఘటకే స్మృతా 
వృశ్చికే తామ్రపర్డీ చ చాటే పుష్కర వాహినీ 
మకరే తుంగభద్రా చ కుంభే సింధు నదీ స్మృతి 
మీనే ప్రణజీతాః చ నదీ గురోస్సం[క్రమణే స్మృతి 
పుష్కరాభ్యో మునీనాం హి ప్రదేశోత్రబుధై స్మృతిః 


జై శ్రీమన్నారాయణ! 


JEEYAR EDUCATIONAL TRUST (JET) 
Pariso:dhana:laya, Sithanagaram - 522 501. 
Guntur Dist. Andhra Pradesh. India. 

(© 91-8645-72929 
e-mail : bhakthinivedana @ yahoo.co.in. 
\ntemet : www.chinnajeeyar.org 


